రా. 4౧142౬ 
శ్రీః 
శ్రీ కూచిమంచి తిమ్మకవి విరచిత 


పెరిదేపి, వేములపాడు (పోస్ట్‌), ప్రకాశంజల్లా. 
పిన్‌; 523 273 


wy 


ప్రకాశకులు 


స్వప్నపజ్లళషన్స్‌ 


పెరిదేపి, వేములపాడు (పోస్ట్‌) - 523 2783, ఒంగోలు జిల్లా, 


AA tems 
2 


శ్రీ కూచిమంచి తిమ్మకవి 


'శ్రీః 

శ్రీ కూచిమంచి తిమ్మకవి విరచిత 
శివలీలావిలాసము 

ప్రథమముద్రణ :- మహాశివరాత్రిపర్వదినము ది.12-02-2010 
ప్రతులు : 500 

పేజీలు : 76 

వెల రూ. : 40-00 


© RAVI MOHAN RAO, M.sc., M.A. (Sanskrit) 
4-103, I.L.T.D. Colony, Extn., 
Kothapet, 
CHIRALA - 523 157 
Cell: 94401 15411 


(ప్రతులకు: - 


ఉన్నం జ్యోతివాసు 

పెరిదేపి, వేములపాడు (పోస్ట్‌)-523 273 
. ఒంగోలు జిల్లా, 

సెల్‌ : 9296003160 


D.TP by :- 
J. RAJA | 
Ganesh Graphics, Printed at :- 
Munthavari Centre, Chirala. SURYA OFFSET, 


Cell : 98483 90564 CHIRALA. 


“రస్తో వై సః । రసగ్గ్‌ం మ అవాయ భన 11” అని తైత్తిరీయోపనిషత్తు(2. 7) ' 
ఏ రసమునుపొంది మానవుడు ఆనందము నొందుచున్నాడో యదియే పరంటబ్రహ్మము, 
ఆత్మతత్త్వము నైయున్నది. శ్రీచక్రనవావరణములకు క్రమముగ శృంగారాదినవరసములు, 
రసాధిదేవతలును పేర్కొనబడినవి. శృంగారము రసరాజము, జగన్మాతను రసాదులచే 
వర్ణించుట స్తుతించుటయే. 


పరమశివుని నిండుశే పీరోలగమున గంగాభవాని” అందచందాలను వర్ణించి 
అప్పరమశివుని మనసున ప్రణయకల్లోలము కల్గించి గంగాధవుణ్ణి చేసినవాడు పరమ 
భాగవతుడు, దేవర్షియగు నారదుడు, ఆ గాథను నారదుని ద్వారా గ్రహించినవాడు 
పితృభక్తిపరాయణుడు, రాజర్షియగు 'భీష్మాచార్యులు', అద్దానిని గాంగేయునినోట విన్నవాడు 
నారాయణసంబంధి, నరర్షియగు పారుడు. 
శ్లో స్లహ్లోద నారద పరాశర పుండరీక 
వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్ఫ్యాన్‌ | 
రుక్కాబ్దదార్జున వశిష్ట విభీషణాదీన్‌ 
| పుణ్యానిమాన్‌ పరమభాగవతాన్‌ స్మరామిః। 
ఈ గాథను శివలీలావిలాస'మనుపేరు ప్రబంధ రచన గావించిన శ్రీకూచిమంచి 
తిమ్మకవియును, అద్దానిని అధ్యయనాధ్యాపనములు గావించువారును, నారద, భీష్మ, 
పార్థులవలె అమనస్మమహనీయులే యగుదురు. 


1921 లో వావిళ్ళవారిచే ముద్రింపబడిన ఈ ఐదు ఆశ్వాసముల ప్రబంధమునకు 
“ప్రరోచని నామముతో యతివిపులపీఠిక నందించినవాడు యువకుడగు శ్రీ ఉన్నం 
జ్యోతివాసు ఆ గంగాధవుని (ప్రేమకు పాత్రుడగు గాక! గంగాదేవి అందచందాలను వర్ణించు 
సందర్భమున - అటు నారదునకు, తదుపరి పలికిన భీష్మునకు, విన్న పార్భునకు, ఆ 
గాథను లిఖించిన తిమ్మకవికిని అనౌచిత్యము నాపాదించరాదనియే వయ్యా 
సర్వులకు తెలియగలదని తలంతును. 


ఈ ప్రబంధప్రతిని క్షుజ్ణంగ, నిశితంగ పరిశీలించి సుశోభిత మొనర్చినవారు 
డా! వుయ్యూరు లక్ష్మీనరసింహారావును పరమపావనియగు గంగాభవాని ఐశ్వర్యప్రదాయుని 
చేయుగాక! 

శుభం భూయాత్‌ 
వాడరేవు సంపాదకుడు 
14-01-2010 | రామోరా 


శ్రీ రామోరాగారు విద్వజ్ఞనసంస్తవనీయసంస్కృతగ్రంథమాలికా 
ముద్రణార్చనలతో జగదంబను, శారదంబను సేవిస్తున్న విషయం విద్వల్లోకవిదితమే. 
మధ్య మధ్య ఆంధ్రగ్రంథరత్నాలతో కూడా అర్చించటం పరమసంతోషదాయక 
విషయం. నిన్న బహుళాశ్వచరిత్ర, నేడు శివలీలావిలాసము అందించి పండితులను 
నానందింపజేశారు. ఈ రెండు గ్రంథములు శ్రీ రామోరా జ్యోతివాసుల కలయికలో 
వెలువడటం విశేషం. 


శ్రీనాథకవిసార్వభౌమునికీ ఈ తిమ్మకవిసార్వభౌమునికీ చాలా 
పోలికలున్నాయి. ఇద్దణూ ఉద్దండపండితకవులే. ఇద్దజూ విష్ణుద్వేషంలేని శివభక్తులే. 
అయితే మన కూచిమంచి కవి శతకాలు, అచ్చ తెలుగుకావ్యాలు నిర్మించి మించాం 
డు. లక్షణసారసంగ్రహమనే లక్షణ గ్రంథం కూడా నిర్మించి అభినవవాగనుశాసన 
బిరుదాన్ని సంపాదించాడు. శ్రీనాథుడు పూర్వుండు కావటంచేత పలువిషయాలలో 
(ప్రబంధకవుల మాదిరిగానే అతనిని అనుకరించటం తిమ్మకవికి తప్పలేదు. ఇది 
కవి సంప్రదాయంలో భాగమైన విషయం. పరిశోధకులకు పనికావాలి కదా! 


శివలీలావిలాసాన్ని పీఠికతో సిద్ధంచేసిన చిరంజీవి జ్యోతివాసును, 
ప్రతిఫలా పేక్షారహితంగా అచ్చువేయించి ఆంధ్రజాతికి అందించిన శ్రీ రామోరా గారిని 
హృదయపూర్వంగా అభినందిస్తున్నాను. ఇలాగే వీరు శారదాదేవీపదపద్మాలను 
ఆరాధిస్తూ ఆ తల్లిదీవెనలతో నిరంతరం సారస్వతయాతత్రను సాగించాలని మనసారా . 
శివాకాంక్షలు తెలుపుతున్నాను. 


ఇట్లు 

సుధీజనవిధేయుడు 
గుంటూరు వుయ్యూరు లక్ష్మీనరసింహారావు 
01-01-2010 


పరమత సహనము తక్కువగా ఉన్న కాలములో కూచిమంచి తిమ్మకవి పుట్టాడు. 
ముస్లిములు హిందువులగుళ్ళను దోచుకోవడం, పడగొట్టడం ఆనవాయితీ అయింది. 
వారికి [క్రైస్తవులు కూడ తోడయ్యారు. 18వ శతాబ్ది ప్రారంభములో పుదుచ్చేరిలోని 
హిందువుల గుళ్ళను పడగొట్టారు. అప్పుడే ఉత్తరాదిన జెరంగజేబు కాశీగుడిని పాడుచేసాడు. 
ఈ దారుణాలను సహించలేని కవులు - 


నీ మొగలాయి దెబ్బకే ముగిసె నీ పనులెల్లం 
దగ పార్ధు దెబ్బకు ందాళుటెట్లు 
జదియక (త్రివురల నంవారించిన నీవు 
వగ్గి తురకలం జూచి పాణితెట్లు (ఏకాద్రులింగళశతకం) 


- అని పరమేశ్వరుని నిలదీశారు. 


ఆంధ్ర కళింగప్రాంతములో కూడ ముస్లిములు, మరాఠీలు, పిండారీలు, పరాసులు 
మొదలైనవారు గ్రామాలు, గుళ్ళను దోచుకొనేవారు. ఊళ్ళలో రక్షణ కరువై (ప్రజలు 
అడవులు పట్టారు. ముస్లిములు సింహాచల ఆలయాన్ని కూడ దోపిడీ చేయబోతుంటే 
(ప్రజలు కవులు చలించిపోయారు. స్వామిని ప్రార్థించారు. మొత్తుకున్నారు. 'ఎత్తిపొడిచారు. 
తిట్టారు. స్వామికి కూడ తురకమతము మీద (ప్రేమ పుట్టిందా అని అనుమానమొచ్చింది. 
“బీబీ నాంచారిని పిలిపింపు వేగమే తుదకభ్యసింపుమా తురక భాష” - అని ఎత్తిపొడిచారు. 
కవి ఆశువుగా చెప్పిన ఈ పద్యాల కాకకి సింహాచలం కొండమీది తేనెటీగలు రేగి 
దోపిడీదారులను విశాఖపట్టణములోని శ్మశానము మెట్టుదాక తరిమాయి. 


ఇలా దోపిడీల కారణంగా ప్రజలకు రక్షణలేని కాలములో పిఠాపురానికి దగ్గరలో . 
ఉన్న కందరాడ గ్రామములో కూచిమంచి తిమ్మకవి పుట్టాడు. తండ్రి గంగన. తల్లి 
లక్ష్మమ. గంగన ఆ గ్రామ కరణము. పండితులను, కవులను బాగా ఆదరించాడు. 
చిన్నతనం నుండి విద్వాంసుల మధ్య మెలగడంవలన తిమ్మకవికి, తమ్ముడు జగ్గకవికి 
సాహిత్యాభిరుచి పెరిగి, కృషిచేసి ప్రాధకవులయ్యారు. వక్కలంక వీరభద్రకవి (వాసవ 
దత్తాపరిణయ కావ్యకర్త), ఈదులపల్లి భవానీశం (ధర్మఖండ కావ్యకర్త), ఏనుగు లక్ష్మణ 
కవి మొదలగు కవులు తిమ్మకవికి స్నేహితులు, బంధువులును. | 


శ్రీ కూచిమంచి తిమ్మకవి 


తిమ్మకవి పుట్టింది కందరాడ గ్రామమైనా కుక్కుటేశ్వరస్వామి కొలువున్న 


'పిఠరాపురానికి వచ్చాడు. స్వామివారి భక్తుడయ్యాడు: దెందులూరి లింగనారాధ్యుల వద్ద 


శివదీక్ష పొందాడు. తన జీవితాన్ని సాహిత్యాన్ని స్వామివారికే అంకితము చేశాడు. 50 - 
ఏండ్ల సాహిత్యజీవితములో ఎన్నో కావ్యాలు, శతకాలు, దండకాలు వ్రాశాడు. 15 రచనలు 
మాత్రమే తెలుస్తున్నాయి. అవి - : 


క్ష 


రాజశేఖరవిలాసము:- ఇది Pr చరిత్ర. రచనలో అంత పరిపక్వత 
కన్పించదు. 541 పద్యగద్యాలున్నాయి. ప ఒకసారి అచ్చు 
పడింది. 

రుక్మిణీవరిణయము:- ఇది .5 ఆశ్వాసాల కావ్యము. వప్రబంధవర్ణనలతో 
శబ్దాలంకారాలతో, శ్లేషలతో ప్రౌఢమైన కావ్యమిది. రచనా కాలము క్రీ॥;శ 1715. 
వావిళ్ళవారు చాలాసార్లు ముద్రించారు. 


_ కృష్ణదండకము:- దీని లిఖితప్రతి మద్రాసు ప్రాచ్యలిభిత భాండాగారములో 


ఆర్‌924(బి) సంఖ్యతో ఉంది. కవి ఎన్నో దండకాలు వ్రాసినప్పటికీ దొరుకుతున్న 
దండక మి దొక్కటే. ఇది. అచ్చుకాలేదు. 


చిరవిభవశతకము:- శైవగాథలగురించి చెప్పే శతకమిది. ఇది ఒకసారి 
అచ్చయింది కాని ప్రతులు దొరకడం లేదు. 


సింహాచలమాహాత్మ్యము:- సింహాచలక్షేతమాహాత్యాన్ని వర్ణించే ధ్రలంధవిడి 
సింహాచలక్షేత్రము తరఫున అచ్చయింది. . 


నీలాసుందరీపరిణయము:- ఇది అచ్చ తెలుగు కావ్యము: కవికి పేరు తెచ్చిన 
కావ్యాలలో ఇదొకటి. మూడాశ్వాసాలు, 356 పద్యగద్యాలున్నాయి. కవి సంస్కృత 
పదాలకు తయారుచేసిన అచ్చ తెలుగుపదాలు బాగున్నప్పటికి, భూసురునకు 
వుడమిదయ్యము అన్న తెలుగు, ఆరుడ్రగారికి వికృతంగా ధ్వనించాయి. 

అచ్చ తెలుగురామాయణము:- అడిదము బాలభాస్మరుడు మొదట అచ్చ తెలుగు 
రామాయణము ట్రాసినప్పటికీ లభిస్తున్నవాటిలో తిమ్మకవిదే మొదటిది. ఇందులో 
6 కాండలలో 1354 పద్యగద్యాలున్నాయి. నీల కావ్యములోని పద్యాలు, 
పద్యపాదాలు, దండకమును కవి ఇందులో యథాతథంగా వాడుకొన్నాడు. 


10. 


11. 


12. 


13. 


శివలీలావిలాసము 7. 


సారంగధరచరి త్రము:- చేమకూర కవి సారంగధర కావ్యానికి ఇది ద్విపదీకరణము. 
ఈ కథ రాజమండ్రిలోనే జరిగిందని తిమ్మకవి ఖరారు చేశాడు. ఇందులో రెండు 
ఆశ్వాసాలు ఉన్నాయి. రచనాకాలం క్రీశ 1729. ఒకసారి అచ్చయింది. 
భర్గశతకము:- ఇందులో శైవకథలు, లోకనీతులు ఉన్నాయి. రచనాకాలము రక 
1729. 

సాగరనంగమావోత్మ్యము: - దీనిని కవి  నప్తార్థవనంగమావోత్మ్య' మని 
పేర్మొన్నాడు. (బ్రహ్మవైవర్తపురాణములోని కథ ఆధారంగా వ్రాయబడిన (ప్రబంధ 
మిది.. 

లక్షణసారనంగ్రహము:- వంగ, త్రిలింగ, ద్రవిడ దేశభాషలలో కవిత్వము 
చెప్పగలిగిన తిమ్మకవి వ్రాసిన లక్షణ (గ్రంథమిది. నన్నయ విరచిత ఆంధ్రశబ్ద 
చింతామణి సూత్రాలను వివరించడములో కొన్నిచోట్ల అప్పకవిని కూడ 
అనుసరించాడు. కొన్నిచోట్ల అప్పకవినీ, చింతామణిని కూడ కాదని స్వమతాన్ని 
ప్రదర్శించాడు. మూడు పురుషలలోను క్రియాంత ఇకార సంధి వైకల్పికతను 
సమ్మతించుట, కు” విభక్తికి ముందు 'ని కార రాహిత్యమును ప్రమాణము 
చేయుటలోను తిమ్మకవి స్వతంత్రించాడు. ఈ రచన వలననే తిమ్మకవికి 
“అభినవవాగనుశాసనుడు' బిరుదు వచ్చింది. రచనాకాలం క్రీశ 1740. 


రసికజనమనోభిరామము:- (బ్రహ్మపురాణములోని గోదావరి ఖండములో ఉన్న . 
'వృద్ధస్రవంతీ సరిత్సతి సంగ మాహాత్మ్య' మనే కథను తీసికొని తిమ్మకవి రసిక 
జన మనోభిరామమనే ఆజాశ్వాసాల శృంగార కావ్యంగా రచించాడు. ఇది చాలా 
ప్రొఢమైన ప్రబంధం. వీల్లవసుచరిత్ర అన్నపేరు కెక్కింది. వసుచరిత్రను పోలిన 
పద్యాలు అడుగడుగున కన్పిస్తాయి. ఇందులోని 'పరిపరిపీలుకర్చర' - అన్న 
పద్యం 15 నిఘంటువుల సాయం లేనిదే అర్థం కాదని పెద్దలంటారు. రచనాకాలం 
క్రీశ 1750. 


'సర్పపురమాహాత్మ్యము:-= నారదుడు కొలనులో మునిగి స్త్రీగా మారి, నికుండ 


రాజుతో సంసారం చేసి, పిల్లలను కని, వారంతా యుద్ధములో మరణిస్తే 
దుఃఖించడము ఇత్యాదిగా ఉన్న దేవీభాగవతకథను స్వీకరించి, సర్పపురములో 
వెలసిన భావనారాయణుని మాహాత్మ్య్యమును కవి వర్ణించాడు. ఈ కథనే 
రాధామాధవకవి కూడ విష్ణుమాయానాటకములో స్వీకరించాడు. తన కృతులన్నిటిని 


8 శ్రీ కూచిమంచి తిమ్మకవి 


" కుక్కుటేశ్వరునికే అంకితమిచ్చిన తిమ్మకవికి విష్ణుమూర్తి కలలో కనిపించి తనకీ 
కృతి అంకితమివ్వ మని కోరితే కవి వ్రాసిన గ్రంథమిది. ఇది మూడాశ్వాసాల 
కావ్యము. రచనా కాలం క్రీ॥శ॥ 1754. 

14. శీవలీలావిలాసము:- ఇది కవి 31 దినములలో చెప్పిన కావ్యము. భీష్ముడు 
అర్జునునికి చెప్పిన గంగావివాహము ఇందలి ఇతివృత్తము. రచనా కాలము క్రీ॥శ। 
1756. 1921 లో వావిళ్ళవారు ముద్రించారు. 


15. కుక్కుటేశ్వర శతకము:- ఇది కవి చివరి రచన. వృద్ధాప్యములో, భార్య గతించింది. 
పిల్లలు లేరు. తమ్ముడు జగ్గకవి చేరదీసాడు. వృద్ధాప్యపు బాధలు కవి వర్ణించిన ' 
తీరు చూస్తే కళ్ళు చెమరుస్తాయి. రచన పూర్తికాకుండానే కవి కాలంచేశాడు. 
అందువలననే 92 పద్యాలు లభిస్తున్నాయి. 


ప్రస్తుత శివలీలావిలాసము రెండు ఆశ్వాసాల లఘుకావ్యము. కవి దీనిని- 
క! వినుండీ కృతి ముప్పదియొక 
దినమునకుం జెప్పీనాంద దేవుని యానన్‌ 
జనులెన్న ంగుక్కుటేళ్వరు * 
ఘనకరుణాద్భష్టివలన ంగవివరులారా! (శివ 2-194) ' 
- అని స్వామి ఆజ్ఞవలన 31 రోజులలో వ్రాశానని కావ్యము చివర చెప్పాడు. ఇందులోని 
కథ సంగ్రహముగా ఇది - 
ఒకనాడు అర్జునుడు తన తాత భీష్ముని దగ్గరకు వచ్చి-'తాతా! నువ్వెరుగని కథలు 
లేవు. విష్ణుపాదమున పుట్టిన గంగను శివుడునెత్తిన ఎలాపెట్టుకొన్నాడు. కొందజామెను 
జాలరి కన్య అంటారు. నువ్వు ఆమె కొడుకువు గదా! ఆమె కథ చెప్పు - అని అడిగాడు. 
అప్పుడాయన నేను ఇంతకుముందు నారదునివలన విన్న కథను చెబుతాను, వినుమని 
ఇలా చెప్పాడు - 
విష్ణువు నీటిని పుట్టించి అందులో వీర్యము వదిలిపెట్టాడు. అది అఖండమైనది. 
ఆయన అందులో జీవరాసులను సృష్టించి వృద్ధిచేస్తున్నాడు. మూషికాసురుడనే రాక్షసుడు 
ఆ అండములో దూరి తూటుపొడిచాడు. అందువలన నీళ్ళు(గంగ) ఉధృతంగా పాణి 
జీవులను ముంచెత్తాయి. ముప్పు తొలగించడానికి శివుడు ఆ నీటిని జటాజాటములో 
ధరించాడు. అందులో పట్టని గంగ ఉప్పొంగి పెద్దనదియె హాని కల్గిస్తూ (బ్రహ్మాండ 


శివలీలావిలాసము 1 9 


రంధ్రము గుండా పాటింది. అప్పుడు విష్ణువు మూషికుడిని చంపి తన కాలిద్రేలు ద్వారా 
ఆ రంధ్రాన్ని మూశాడు. దాని సందునుండి ఊట కొంచెము లోపలికి ప్రవహించింది. ఆ 
' గంగా ప్రవాహమే సముద్రమై జగాలను ముంచెత్తి తన కెదరులేదని గర్వించింది. దాంతో 
కోపించిన శివుడు - 'గర్వించిన (బ్రహ్మాదులే ఇంతకుముందు నా వలన భంగపడ్డారు. 
ఆడుదానివి నీ కింత గర్వమా! వెళ్ళి భూలోకములో బెస్తవారి కులములో పుట్ట” - మని 
శపించాడు. గంగ తప్పు తెలుసుకుంది. నిన్ను విడచి క్షణము కూడ ఉండలేనని ప్రాధేయ 
పడింది. స్వామి కరుణించాడు. నువ్వు కొన్నాళ్ళు అక్కడ ఉన్న తరువాత నిన్ను పెళ్ళి 
చేసికొని నా దగ్గరకు తెచ్చుకుంటానని పరిహారము చెప్పాడు. 


గంగ జాలరిపాప రూపము ధరించి భూమికి వచ్చి, ఏలూరు నగరములో ఉన్న 
సముద్రపు ఒడ్డున శివునిగురించి తపస్సు చేయడం మొదలుపెట్టిండి. అప్పుడు శంఖ 
దేవుడనే జాలరి తన బంధువులతో అక్కడకు వేటకు వచ్చి ఆమెను చూచి “ఎవరమ్మా... 
నీవు...?’ - అని వివరాలడిగాడు. అప్పుడామె - “తండ్రీ! నేను గంగను. శివుడు ఒకానొక 
కారణమువలన కోపించి జాలరికన్యవై పుట్టమని శపించాడు. అందువలన ఇలా అయ్యాను. 
తల్లివైనా తండ్రివైనా నాకిక నీవే, ఎలా సాకుతావో'-అని అన్నది. అందుకాయన- “అమ్మా! 
మా ఇంట్లో అన్ని సంపదలున్నాయి. నిన్ను కన్నబిడ్డలాగా చూసుకొంటాము, రామ్మా!” 
అని తీసికొనిపోయి భార్య చక్రమదేవి కిచ్చాడు.ఆ దంపతులిద్దరు ఆ బిడ్డను అల్లారుముద్దుగా 
పెంచుకోసాగారు. స్నేహితులతో బొమ్మపెళ్ళిళ్లు, గుజ్జనగూళ్ళు ఆడుతూ క్రమంగా గంగ 
పెద్దదయింది. యౌవనము వచ్చింది. 

ఒకనాడు శివపార్వతులు కైలాసములో బ్రహ్మాది దేవతలతో కొలువుదీరారు. అప్పుడు 
నారదుడక్కడికి వచ్చి స్వామిని స్తుతించాడు. స్వామి కుశల ప్రశ్నలు వేసాడు. ఆ తర్వాత- 
'నారదా! నీవు అన్ని లోకాలకు వెళుతుంటావు కదా! అక్కడి విశేషాలను చెప్పీ మని 
అడిగాడు. అప్పుడు నారదుడు - “స్వామీ! భూలోకములో ఏలూరు పట్టణమున్నది. 
అక్కడ ఒక జాలరి కన్యను చూసాను, ఆమెకు అందములో ఎవరూ సాటిరారిని ఆమెను 
వర్ణించాడు. నా మాటలకేమిగాని ఆమె మీకే తగునని చల్లగా స్వామిలో మరులు 
రేకెత్తించాడు. వెంటనే స్వామి కొలువు చాలించి, పార్వతీదేవిని అంతఃపురానికి పంపించాడు. 

జడలు చిక్కులుదీసి నడినెత్తిన సిగవేసి సంపంగి పూలదండ చుట్టి అందమైన 
జంగము వేషం ధరించి శివుడు ఏలూరు వచ్చాడు. అక్కడ ఉద్యానవనంలో తిన్నెమీద 
కూర్చున్నాడు. ఇంతలో స్నేహితురాండ్రతో బాగా ముస్తాబై గంగ విహారానికి వచ్చింది. 


10 ॥ శ్రీ కూచిమంచి తిమ్మకవి 


పుష్పాపచయము చేస్తున్నప్పుడు శివుడు చూశాడు. మనసు పారేసుకున్నాడు. ఆమె అందాన్ని 
"'నఖశిఖపర్యంతము వర్ణించాడు. మెల్లగా దగ్గరకు వచ్చాడు. “ఎవరు నీవు...? ఇలా పూలు 
కోస్తుంటే శరీరం కందిపోదా...? ఆ పూలెందుకు...? మన్మథపూజకా...? లేక శివుని 
పూజకా...? లేక పాన్పును అలంకరించడానికా? ఇంకా ఏ పూలు కావాలో చెప్పు. నేను 
. కోసి ఇస్తాను అయ్యో! అలసిపోయావే, ఉండు విసురుతాను. నన్ను పరాయివాడనుకోకు. 
ఇదిగో తాంబూలము తీసికో' - అంటూ దగ్గర కాబోయాడు. అంతా విన్నది కాని గంగ 
ఏమీ మాట్లాడలేదు. 


అప్పుడామె చెలులు - “ఏరా! ఆడవాళ్ళ వెంటపడతావా పో - అన్నారు. శివుడు 
పట్టించుకోలేదు. గంగను బ్రతిమాలాడు. ఆమె ప్రక్కకు పోబోతే దారికడ్డంగా నిలిచాడు. 
పైటలో దాగిన ఆమె వక్షోజాలను చూచే కోరికతో - “మావి చిగురదిగో, అందుకో? - 
అన్నాడు. ఈ విధంగా ఆటపట్టిస్తున్న ఈశ్వరునితో చెలులు - 'ఈ వేషముతో ఇంతకు 
ముందు ఎంతమందిని మోసం చేసావో! నీ ఆటలు మా దగ్గర సాగవు. జోగులెక్కడ, 
ఇల్లాలి బోటు లెక్కడ? పో' - అని ఈసడించారు. అప్పుడు శివుడు - “నిన్ను పువ్వుల్లో 
పెట్టుకొని చూసుకొంటాను' అని గంగను ప్రాధేయపడ్డాడు. గంగ మాట్లాడలేదు. అప్పుడు 
చెలులు - 'జంగమదేవరవని ఊరుకుంటున్నాము. ఒళ్ళు కొవ్వెక్కి మా చెలిమీద కన్నేసి 
ఇలా మాట్లాడతావా! మా వాళ్ళు వింటే జంగమదేవరవని కూడ చూడరు” - అని 
హెచ్చరించారు. 

అప్పుడు శివుడు-ఇన్నిరకాలుగా వేడుకుంటుంటే మమ్ముల ఇరువురినీ కలుపకుండా 
గొడవపడతారా? వెన్నెలలో మీ చెలి విరహంలో పడితే మీరు కాపాడగలరా! అని, గంగతో 
- యిన్నిసార్లు బ్రతిమాలించుకొన్నావు. నీకు నిలువెల్లా విషమే. నా మాట వినకపోతే 
భంగపడతావు’ - అన్నాడు. గంగ నవ్వు నాపుకొని, 'నువ్వు సర్వజ్ఞడివి, నిన్ను కాదనేవారు. . 
భూమిలో ఎవరైనా కలరా అన్నది. అప్పుడు చెలులు జంగం జోలి నీకెందుకని గంగను 
తీసికొని ఇంటికి వెళ్ళారు. ప్రథమాశ్వాసము ముగిసింది. 


చీకటి పడింది. వెన్నెల వచ్చింది. ఈశ్వరుడు గంగను మరచిపోలేక పోయాడు. 
అనవసరంగా పోనిచ్చానే అని బాధపడ్డాడు. విరహంలో పడ్డాడు. చంద్రుడిని, మన్మథుడిని 
దూషించాడు. అక్కడ గంగ కూడ విరహంలో పడింది. నులకమంచం మీద పడుకొని 
నిట్టూర్చింది. “ఎందు కక్కడికి వెళ్ళాను? జంగమదేవర నెందుకు చూశాను? అతనితో 
కూడక ఎందుకు వచ్చాను? - అని బాధపడింది. అది చూసి ఆమె స్నేహితురాళ్ళు 


శివలీలావిలాసము 11 


జంగమదేవర మందు పెట్టాడేమోనని అనుకొన్నారు. గంగతో - “ఏమే సిగ్గులేకుండా 
ఉన్నావు? ఆ జంగమదేవర ఏమి చేసాడే? తల్లిదండ్రులు, పెద్దలు, చుట్టాలు ఇది వింటే 
తప్పు కదా! బిచ్చ మెత్తుకునే జంగమదేవర కోసము ఇలా బాధపడతారా' - అని బుద్ధులు 
చెప్పారు. అప్పుడు గంగ 'నా జంగమస్వామిని తెచ్చి నా విరహ” బాధను ఆపండి. మీకు 
నగలు, పట్టుబట్టలు ఇస్తాను. లేదంటే పోండని తిట్టింది. వాళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు 
చూసుకొన్నారు. గుసగుసలు పోయారు. ఈసడించారు. మిడిమేలమని వెళ్ళి పడుకొన్నారు. ' 
గంగ ఒక్కతే ముసుగు వేసికొని ఆ రాత్రి జంగమస్వామి కోసం ఉద్యానవనానికి 
వచ్చింది. అంతా వెతికింది. చెట్లను గుట్లను అడిగింది. నన్ను విడచిపోవుట భావ్యమా 
అని శివుని గురించి బాధపడింది. చంద్రా! నువ్వు నేను స్వామి శిరస్సుమీద కలసిమెలసి 
ఉన్నాము. ఇప్పుడు నన్ను వేధించుట న్యాయమా” అని విరహవేదన అనుభవించింది. 


ఇక్కడ ఇంట్లో చెలులు గంగకోసం అంతా వెతికారు. శృంగారవనానికి వచ్చి 
మదనవేదనపడుతున్న ఆమెను చూసారు. 'ఈ విధంగా ఒంటరిగా రావచ్చునా...? 
విరహులను శృంగారవనము నిలువనిస్తుందా...? ఇంటికి వెళదాం రా... - అని 
ఊరడించి తీసికొనివచ్చారు. తెల్లవారింది. తండ్రికీ విషయం తెలిసింది. 'ఈ విధంగా 
చేయడం తగునా? ఊరి పెద్దలకు తెలిస్తే వెలివేయరా...! మంచి సంబంధం చూసి పెళ్ళి 
చేస్తాను - అన్నాడు. అప్పుడు గంగ - 'నేను మానవ కన్యను కాను. గంగను. ఆ 
జంగమస్వామి ఎవరో కాదు ఈశ్వరుడు. నువ్వు ఎంత గొప్పవాడిని తెచ్చినా నేను 
చేసికోను'- అని చెప్పింది. శంఖదేవుడు సంతోషించాడు. అదే నిజమైతే స్వామి తన 
నిజరూపం చూపించి దేవతలతో ఇంటికి వస్తే, పెళ్ళి చేస్తానన్నాడు. గంగ స్వామిని 
ప్రార్థించింది. స్వామి దేవతలతో (ప్రత్యక్షమయ్యాడు. శంఖదేవుడు - ఈ నీచకులస్ఫుని 
ఇంటికి కన్యార్థివై వచ్చావా స్వామీ” అని పులకించాడు. విడిది చూపించాడు. స్వామిని 
పెంగ్లికొడుకును చేశారు. పెండ్లి మంటపములో శంఖదేవుడు స్వామికి కన్యాదానము 
చేసి శాస్రోక్తంగా పెండ్లి జరిపించాడు. అత్తవారింట్లో స్వామి కొన్నాళ్ళు గంగతో సుఖించాడు. 
ఒకనాడు మామను పిలిచి స్వస్థానానికి వెళతానన్నాడు. అందుకాయన 'దేవా! మా అల్లుడవై 
ఎప్పుడూ మా ఇంటిలో నిలిచి ఉండాలని మా కోరిక” - అన్నాడు. అందుకు స్వామి 
దివ్యజలాపహార లింగరూపినై నీ ఇంట్లో ఉంటాను’ - అని కరుణించి, దేవతలు కొలువగా 
కైలాసానికి వచ్చాడు. అంతకుముందే నారదుడు పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి ఈ 
పెళ్ళివృత్తాంతమంతా ఆమె చెవిని వేశాడు. 


12 శ్రీ కూచిమంచి తిమ్మకవి 


గౌరికి భయపడి స్వామి గంగను తలపై పెట్టుకొని నగరానికి వచ్చాడు. అంతః 
పురానికి వెళ్ళాడు. గౌరి తిట్టి తలుపులు మూసింది. ఇది న్యాయమా అన్నాడు స్వామి. 
“ఎవరు నీవు, చూడబోతే క్రొత్త పెళ్ళికొడుకు లాగున్నావు' - అన్నది గౌరి. నీలకంఠుడినన్నాడు 
స్వామి. నీలకంఠుడ (నెమలి) వైతే కేకలు వేసుకుంటూ కొండలలో తిరగమంది. (క్రీడా 
కిరాతుడిని అన్నాడు. స్వామి. క్రీడాకిరాతుడ (వేటగాడి) వైతే జింకలను, పులులను వేటాడ 
డానికి అడవికి వెళ్ళమంది గౌరి. పశుపతి నన్నాడు. ఆలమంద కెళ్ళమంది. ఇలా 
సంవాదము నడిచాక స్వామి కాళ్ళ బేరానికి వచ్చాడు. ఏ ప్రతిజ్ఞ అయినా చేస్తాను. నన్ను 
మన్నించమన్నాడు. గౌరి శాంతించింది. తలుపు తీసింది. స్వామి ఒంటిమీది సంభోగ 
చిహ్నాలను చూసి ఏ పాపమెరుగ నన్నావు...? ఇవేమిటి...?అంది. 'స్త్రీలు గణేశుని పూజ 
చేశారు. అతను ఆ పసుపు కుంకాలతో నన్ను కౌగిలించుకొన్నాడు. ఆ మరకలివి' - అని 
స్వామి బదులిచ్చాడు. మోవి మీది గంటు లేమిటని అడిగింది. మన్మథునితో యుద్ధము 
చేసినప్పుడు చిలుక కొరికిందన్నాడు. ఒంటి కంటుకున్న కాటుక సంగతేమిటన్నది. విషము 
త్రాగినప్పటి ప్రభావమన్నాడు. ఈ విధంగా క్రాస్‌ ఎగ్జామినేషన్‌ జరుగుతూ ఉంటే స్వామి 
తట్టుకోలేక నన్నుద్ధరించమని దేవేరి పాదాల మీద పడ్డాడు. దేవేరి కరిగింది. విభుని 
మనోజకేళిలో తేల్చింది. ఇలా అన్యోన్యంగా గడిచిపోయింది. 


ఒకనాడు స్వామి గౌరితో పాచికలాడి ఓడిపోయాడు. గౌరి నవ్వింది. ఆమె గర్వాన్ని 
సహించలేక గంగ స్వామిజడలలోనుంచి తొంగిచూసింది. గౌరి కూడ చూసింది. “ఏ 
పాపము ఎరుగనన్నావు, నీ జడలలో నుండి తొంగిచూసిన ధూర్తసతి ఎవరు? అప్పుడు 
దారుకావనములో ముని భార్యలను భ్రమపెట్టి మోహింపజేసావు. భల్లాణరాజు భార్యను 
కామించావు. నీ సంగతి తెలియదా...? కులం తక్కువ దాన్ని పెళ్ళి చేసికొని నెత్తిని 
పెట్టుకున్నావు. దాన్ని క్రిందికి దించి నాతో మాట్లాడించు. అమ్మో! మగవాళ్ళను 
నమ్మకూడదు” అని నిలదీసింది. గంగకు కోపం వచ్చింది. క్రిందకు దూకింది. “ఎవతెవే 
నీవు...? నా భర్త తలపై కెక్కావు, వెళ్ళిపో, లేకపోతే ప్రమథగణముతో గెంటి వేయిస్తాను” 
- అంది గౌరి. అప్పుడు గంగ, “అక్కా! ఇంతకుముందు స్వామిని నీవు ఎలా 
పెళ్ళిచేసికున్నావో నేనూ అలానే పెళ్ళి చేసికొన్నాను. నిన్ను సగము దేహంలో నిల్పుకున్నాడు. 
నన్ను నెత్తిన పెట్టుకున్నాడు? - అంది. గౌరి వినలేదు. “ఎప్పుడూ బురదతో, 
నీటిజంతువులతో ఉండే దానివి నన్నెదిరిస్తావా? - అని మండిపడింది. అప్పుడు గంగ- 
“నువ్వు తక్కువా. ఇంతకు ముందు చండికవై కారెనుబోతును చంపలేదా, సత్తివై ఊరూర 


శివలీలావిలాసము 18 


కోళ్ళు, గొరియలను గుగ్గిళ్ళు, కుడుములాగ తినలేదా' అని దెప్పింది. దాంతో ఉగ్రురాలైన 
గౌరి - 'ఓఓసి గయ్యాళి! ఎంత రోషమే, చేపలు పట్టేవాడి కూతురివి. నాతో సమానమా” 
అంది. అప్పుడు గంగ - 'నీ సంగతి చెప్పాలనా! పొద్దుగూకులు కల్లు, గంజాయి, 
మాంసము తినే తక్కువ కులము వారి ఇంట నువ్వు శ? అని ఎత్తిపొడిచింది. 
ఇలా సవతులిద్దరు దెప్పు కొన్నారు. 


గౌరి స్వామితో-'నా మీద కొకదాన్ని తెచ్చి ఇప్పుడు ఏమీ ఎటుగనివాడిలా హం 
నీ సంగతి తెలిసిందిలే” అని కోపించి వెళ్ళబోయింది. అప్పుడు స్వామి - “తప్పు చేసాను 
క్షమించు. ఎందలు భార్యలున్నా నీవే నా పట్టపురాణివి అని ఆమె పాదాలు మీద పడ్డాడు. 
బుజ్జగించాడు. కౌగిలించుకొన్నాడు. గంగచేత కూడ (మొక్కించాడు. 'ఒక చోట పుట్టి 
ఒకరినే కట్టుకొన్న మీరు, మీలో మీరు పోట్లాడుకుంటే ఎలా? ఒద్దికగా ఉండాలి” - అని 
ఓదార్చాడు. గౌరిని సగము దేహములోను, గంగను నెత్తిన పెట్టుకొన్నాడు. దేవతలు 
కొలువగా స్వామి లోకాలను పరిపాలించడం మొదలుపెట్టాడు" - అని భీష్ముడు ఈ 
కథను అర్జునుడికి చెప్పాడు. ద్వితీయాశ్వాసము ముగిసింది. 


ఈ కథకు మూలము ఏ పురాణములోను కన్పించలేదు. ఇది జానపద గేయాల 
లోను, కథలలోను, స్త్రీల పాటలలోను కన్పిస్తుంది. ఇతర భాషలలో ఈ కథ ఉందో, 
లేదో పరిశోధకులు శోధించాలి. ఈ కథను భీష్ముడు అర్జునుడికి చెప్పాడు కనుక భారతంలో 
ఉందేమోనని తెలుగు భారతంలో వెతికాను. కాని అందులో లేదు. సంస్కృత భారత 
ప్రక్షిప్త సర్గలలో ఉందేమో శోధించాలి. ఈ కథ తెలుగుదేశములోని ఏలూరు పట్టణంలో 
జరిగిందని కవి చెప్పాడు కనుక స్థలమాహాత్మ్యకథ అయినా అయి ఉండవచ్చును. 

ఈ కథను గంగా వివాహము పేరుతో పసగాడు సన్యాసి (ముసలయ్య, అచ్చమ్మల 
కుమారుడు) అనే కవి (ఇతడు తిమ్మకవికి సమకాలికుడు) ద్విపదకు దగ్గరగా ఉన్న గేయ 
ఛందస్సులో రచించాడు. గంగా గౌరీ సంవాదము పేరుతో ఇంకొక పూర్వజానపద కవి 
కూడ రచించాడు. పసగాడు సన్యాసి కావ్యము ప్రకారము ఈ కథ ఇంకా ఇలా కొనసాగింది. 
సవతుల సంవాదము కూడ తిమ్మకవి రచనకు భిన్నంగా ఇలా ఉంది. 

గౌరి : వలను మందులు పెట్టి వలవీంచుకొంటివా? 

గడవ దాటని శివుని గయ్యాళి గంప! 
గంగ : వలపు మందులు చాల గలవు కొందలయందు 
- నీకు వుట్టీల్లది నిజము గౌరమ్మ! 


14 శ్రీ కూచిమంచి తిమ్మకవి 


గౌరి: చావలమ్మే నీవు జూలారి దానవు 
" నిన్నెట్లు వలచెనే నీలకంఠుందు? 
గంగ : కులమెంచి తేలేదు గుణమెంచి తెచ్చెనే 
జాతు లెన్నగ బోకు సవతి గౌరమ్మ! 


గౌరి : జాతి తక్కువ దాన జాలారి నా నవతి. 
యెంత వదవట్బెనే యింతిరో! నీకు 


గంగ : జాతి తక్కువ లెంచ చెల్లదే గౌరమ్మ 
జాతితో వనియేమి నీతి కారణము. 


ఈ విధముగా సవతుల కయ్యము దెబ్బలాడుకొనే వజకు వెళ్ళాక గౌరి శివునితో 
“ఏమీ ఎజుగనన్నావు, ఇది పెట్టిన మందు తలకెక్కినట్లుంది నీకు, నేను వెళుతున్నాను'- 
అని వెళ్ళబోయింది. స్వామి ఆమెను బ్రతిమాలి ఆపాడు. అది చూచి గంగ, “నీవు ఆడుదానికి 
ఇంత భయపడతావనుకోలేదు? అని అలిగి పుట్టింటికి పోయింది. గౌరిమీద కోపముతో 
గంగ నదీసముద్రాలన్నింటిలో నీరు ఇంకింపజేసింది. గౌరి స్నానపానాలులేక అవస్థలు 
పడింది. తప్పు తెలుసుకుంది. స్వామి ఆజ్ఞప్రకారము గంగను ప్రసన్నురాలిని చేసుకొని 
తిరిగి ఇంటికి తీసికొనివచ్చింది. 

ఈ సందర్భములో గంగా గౌరీ సంవాదము వ్రాసిన జానపద కవి ఇంకొక క్రొత్త 
కల్పన చేశాడు. గౌరి మీద కోపించిన గంగ నీటిని దాచింది. తన కొడుకు వీరభద్రుని 
పిలిచి నీళ్ళెక్కడున్నాయో చూచి రమ్మని పంపింది. 


“ఉదకాల జాడలు చూచిరా కొడుకా 
అటుబోయి వీరన్న ఆ కొలను జూచె 
ఆ కొలను ఉదకాలు దాచింది గంగ 
ఇటుబోయి వీరన్న ఈ కొలను జూచె 
ఈ కొలను నీరంత దాచింది గంగ 
చిలుక నముద్రము జూడ చిన్నమెత్తు లేవు 
పాలనముద్రము జూడ పాతికెత్తు లేవు 

. ఎచ్చట తిరిగినా ఉదకంబు లేదు 
విభూతి గుందాన ఇంకిపోయినవి 
నవతుల గుందాన నురిగి పోయినవి ' 


శివలీలావిలాసము 15 


కాళి కావడి గట్టి గంగకే ఐంపె 
గంగలో ఉదకాలు కానరావాయె” 


ఈ స్థితి వినగానే గౌరికి కోపం వచ్చింది. గంగ కీ అధికార మెవరిచ్చారని 
గద్దించింది. ఐదు రోజులనుండి స్నానం లేదు. ఆజు రోజులనుంచి శివపూజ లేదని 
బాధపడింది. గంగకు (ప్రతీకారం చెయ్యాలనుకుంది. పదివేలపాలకావిళ్ళు, పదివేల నేతి 
కావిళ్ళు కట్టించింది. వాటితోనే స్నానం చేసింది. శివపూజ చేసింది. పాపం వెంటనే 


గౌరిని- 


“బీమలు దోమలు చెడగుట్టసాగె 
గందుచీమలు మేను చెందుతూ వుండె” 


వాటి బాధపడలేక వృద్ధ గౌతమిలోని జలాలకోసం “పంచవటి దాకపోయిరా కొడుకా” - 
అని పంపింది. ఫలితం లేదు. స్వామికొణకు కొడుకును పంపింది. అప్పుడు స్వామి- 


“పుట్టించ గిట్టించ శివుడు కర్తగును 
నోచిన నోములకు గౌరి తా కర్త 

యే ప్రొద్దు గంగతో యెదురు వాదమ్ము 
కూడదని చెప్పుమీ ఆ గౌరితోడ 


"గంగ నమ్మతిచేత ఘన ఉదకమొచ్చు 


నదులన్ని నిధులౌచు నిందుందు నయ్యా 
స్నానపానమ్ములు సకల జపములును 
నీరుంటె నెరవేరు” - అని చెప్పి పంపాడు. 


గౌరి గర్వం తగ్గించుకొని వీరన్నను తీసికొని గంగమేడకు వెళ్ళింది. గంగ తక్కువ 


తిన్నదా జా 


“గౌరమ్మ రాకలు గంగప్ప చూసి 
పచ్చి చేపలు దెచ్చి పందిళ్ళు వేసె 
పందుటాకులు దెచ్చి తోరణాల్‌ గుచ్చె 
పెద్ద చేపలు పంచటరుగులను గట్టి 


కప్ప చచ్చిన నీళ్ళు కళ్ళావు జల్లె” 


ఇలా గౌరికి ఘన స్వాగతం పలికింది. వచ్చిన పనేమిటక్కా? అని అమాయకంగా 
అడిగింది. ఆమె చెప్పింది ఆ నీళ్ళ జాడ నాకు తెలియదంది గంగ. దాంతో ఖంగుతిన్న 
గౌరి తన కొడుకులను, చీరలను, నగలనూ ఇస్తానని ఆశపెట్టింది. నీ కొడుకులు నా ' 


16 శ్రీ కూచిమంచి తిమ్మకవి 


కొడుకులే. చీరలూ, నగలూ తనకూ ఉన్నాయన్నది గంగ. ఇక లాభం లేదనుకొని గౌరి 
'నా శివుణ్ణి నీకిస్తానంటుంది. వెంటనే గంగ-'ఇప్పుడన్న మాటలు తప్పకుమి అక్కా -అంది. 
వెంటనే ఇందుకు సాక్ష్యమెవరని అడిగింది. 

“భూమి ఆకాశము ఆ రెందు సాక్షి 

మద్దులు మారేళ్ళు అవి రెందు సాక్షి 

నకల దేవతలును వారెల్ల సాక్షి” - అని గౌరి అంది. దాంతో గంగ 
సంతోషించి, నదులు ప్రవహించేలా చేసింది. గౌరి స్నానం చేసి శివపూజ చేసింది. గంగ 
స్వామితో “ఈశ్వరా! గౌరప్ప ఇచ్చెను నిన్ను - అని మురిసిపోయింది. 


ఈ జానపద కథలోని గంగాగౌరి సంవాదము సవతుల కయ్యంలాగ హీనస్థితికి 
దిగజారింది. ఉదాత్తమైన పాత్రలు ఇలా దిగజారి పోట్లాడుకోవడమును విజ్ఞులు హర్షించ 
లేదు. కాని జానపద కథలకు జీవనాడి లోకసహజమైన ప్రవర్తన. గంగాగౌరులను దివ్యులుగా 
కాకుండ సామాన్యపాత్రలుగా ఊహించుకొంటె ఈ కయ్యం సజీవమై మనోహరంగా 
ఉంటుంది. జానపదకవి కవిత్వపుపోకడలు కూడ మనసును రంజింప చేస్తాయి. 
అందువలననే ఈ రహస్యము తెలిసిన తిమ్మకవి జానపద కవి పొంతపోకుండా, మితంగా 


ఉదాత్తంగా శ్లేషలతో నిర్వహించి రసభరితం చేశాడు. స్త్రీ సహజమైన అసూయను జానపద 


కవిలా పొడిగించకుండా పొడిపొడిగా తడిమాడు. గంగా గౌరి సంవాదమును తిమ్మకవి 
శ్లేషలతో నడిపిన తీరును చూడండి. 


ఆ.వె. అడుగు నిలువ నీక వదికొట్టు చూవుచు 
నింగి ముట్టి మిగుల ంబొంగెదేమి 
గట్టివాతనంబు గనబద నౌనె నీ | 
నిలువు నీరుగాను నీచురాల. (2-173) అని గౌరి గంగను అంటుంది. 


'నీచురాల! అడుగు నిలుపకుండా నోరు పెట్టుకొని ఇంత్తెత్తున ఎగురుతూ మిడిసి 
పడతావేమిటి? నీ నిలువెల్ల నీరుగాను (అంటే నువ్వు నాశనమైపోను) అని సామాన్యార్థము. 

“గంగ ప్రవాహము కనుక ఒకచోట నిలువకుండా వేగంగా, దుడుకుగా 
ప్రవహిస్తుందని, ఆకాశగంగ కనుక నింగి ముట్టి పొంగుతుందని, నీ నిలువు (శరీరము) 
అంతా నీరేనని, నీచురాల! (నిల్వఉన్న నీటి వాసన కలదానా) - అని గంగానదిపరమైన 
శ్లేష. ఇంకొక పద్యంలో గౌరి ఇలా అంటుంది. 


శివలీలావిలాసము 17. 


గీ. నిచ్చ నిచ్చలు పంకంబు నివ్వటిల్లం 
గోరి మితిలేని జలచర కోట్లలోన 
నడచి కొనియుండు చెనటు వయారె నీవు 
నన్ను నెదిరింవ నెట్టి దానవె తుటారి. (2-177) 


ఇందులో బెస్తకులానికి, గంగకు శ్లేష ఒళ్ళంతా బురదకాగ, ఎప్పుడూ జలచరాలతో 
సంచరించే చేపలుపట్టు తక్కువ కులానికి చెందినదాన' అని సామాన్యార్థము. “ఎప్పుడూ 
ఒంటినిండా ప్రజలు వదిలించుకొన్న పంకము (పాపము) కలిగి ఉండగా రకరకాల 
జలచరాలను కల్లి ఉండుదానా' - అని గంగానదిపరమైన శ్లేష ఈ విధంగా గంగా గౌరీ 
సంవాదము ఆద్యంతము శ్లేషలతో నిర్వహించబడింది. 


పరమేశ్వరుడు గంగ కోసము జంగమరూపములో భూమికి వచ్చి ఉద్యానవనములో 
ఆమెను కలసి, తనను కూడమని అడుగునప్పుడు, తన గురించి చెప్పుకొన్న మాటలను 
కూడ కవి శ్లేషలతో నిర్వహించాడు. 


క. వెండియు Cబైండియు నాయెదం 
కొందలవలె నుండు మెండుకొని యెవడు చ 
యందజగామిని! చూడ న 
ఖంద మహోన్నత విభూతిం గలవాండం జుమీ (1-131) 


నా దగ్గర కొండంత వెండి, బంగారము ఉన్నాయి. నేను చాలా సంపద కలవాడినని | 
జంగమపరమైన అర్థము. వెండియు, పైడియు తడబడ దాన్ని అధిక సంపదలున్న దానికి 
సంబంధించిన పలుకుబడి. దీనిని చేమకూర వేంకటకవి (విజయ విలాసము), మడికి 
సింగన (పద్మపురాణము) ప్రయోగించారు. 
నా వద్ద వెండి, బంగారు (కైలాసము, మేరు పర్వతములు) కొండలున్నవని, 
అఖండమైన విభూతికలవాడనని (సంపదలు మరియు తెల్లబూడిద) శివునిపరమైన శ్లేష, 
గీ. ఎంద కన్నును నీదక న్నెలుగకుండ 
గరిమ నుండుదు ందలపువ్వు గందకుంద 
నెలంత నన్నేలు చిరసుఖాన్వితుని జేసి 
నిన్ను నే ప్రొద్దు (దలమీంద నిలువుకొందు (1-132) 
తిమ్మకవి సార్వభౌముడు ఇందులో జాతీయాలు పలుకుబడుల ద్వారా శ్లేష 
సాధించిన తీరు అద్భుతము. ఎండ కన్ను నీడ కన్ను ఎరుగకుండా, తలపువ్వు వాడకుండా 


18 * శ్రీ కూచిమంచి తిమ్మకవి 


హాయిగా జీవిస్తున్నాను. నన్ను బాగా చూసుకుంటే నేన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటానని 
జంగమపరమైన అర్థము. 
ఎండ కన్ను అంటే సూర్యుడు, నీడ కన్ను ప చంద్రుడు. స్వామికి ఒక కన్ను 
సూర్యుడు, ఇంకొక కన్ను చంద్రుడు. వీరిగతులు చెడకుండా, తలపువ్వు (నెలవంక) 
కందకుండా గొప్పగా (బ్రతుకుతున్నాను. నన్ను సుఖాలతో చూసుకుంటే నేను ఎప్పుడూ 
నెత్తిన (గంగ స్వామి నెత్తిపైనే ఉంటుంది కనుక) పెట్టుకొంటాను అని శివపరమైన 
" అర్థము. తానెంత వేడుకొన్నా గంగ స్పందించకపోవడముతో ఈశ్వరుడు నిష్టూరాలాడాడు. 
అందులో కూడ శ్లేష బాగా కుదిరింది. 
క. వలుమాటు ఐతిమాలిన లోం 
గలంక వపొంచుకొని లోతు గనబడ నీ కీ 
మలంకలం బెట్టెదు నీకు 
న్నిలువెల్ల విషంబు గదవె నీరజగంధీ! (1-154) 
“ఎన్నిసార్లు బ్రతిమాలినా నీ అంతరార్థము తెలియనీక వంకలు పెడుతూ బాధపెడు 
తున్నావు. నీకు ఒళ్ళంతా విషమే గదే నీరజగంధీ” - అని సామాన్యార్థము. 
లోతు కనబడనీక, (జనులు వదిలించుకొన్న) పాపాలను లోపలపెట్టుకొని మెలికలు 
తిరుగుతూ ప్రవహిస్తావు. నీకు ఒళ్ళంతా విషమే (నీళ్ళే) గదా! అంటే నీరే నీ దేహమని 
అనుట. నీరజగంధీ అంటే పద్మముల వాసన కలదానా! పద్మాలు కూడ నదిలోనే పుడతాయి 
కనుక ఆ వాసన కలిగినదానా అనుటలో సాభిప్రాయము-అని గంగానదిపరమైన అర్థం. 
శివుని మాటలకు గంగ కూడ శ్లేషలోనే జవాబు చెప్పింది. 
క భళి భళి సర్వజ్ఞుందవే 
పలుకుల కీంకేమి లాతి పదుచుల వెంటన్‌ 
వలగొని తిరిగెడు నిన్నీ 
యిల గాదనువారు లేరె యెంతటి వారున్‌. 
గీ. వరసతీ లోలుందవు నీవు పాళిమీఅ 
నచల సంన్థీతి సానుల నంటి తిరుగ 
జెల్లుగా కిట్టు లిల్లాండ్ర (జేరి మెలగం 
జనునె నీ నెయ్యమింక ంజాలుం జాలు ంబొమ్ము (1-157, 158) 


శివలీలావిలాసము ౬8 


“పర స్రీలోలుడివి. నీవు సానివాళ్ళనంటి తిరిగితే సరిపోతుంది గాని ఇల్లాండ్రతో 


మెలిగితే చెల్లుతుందా? నీ (ప్రేమ లింక చాల్లే పో? - అని సామాన్యార్థము. 


. “నాకు పరాయిదైన సతీ (పార్వతీదేవి) లోలుడవైన నీవు అచల సంస్థితి సానుల 
(కలాస పర్వతము చరియల) నంటి తిరగాలి గాని ఇల్లాండ్రతో పని ఏమిటి? నీ స్నేహమింక 
చాల్లేపో - అని అంతరార్థము. 

నారదుడు గౌరికి, గంగాశివులు వివాహవృత్తాంతము చెవిని లజ జరిగిన 
శివపార్వతుల సంవాదమును (2-127 నుండి 135 వరకు పద్యగీద్యాలు) కూడ కవి 
శ్లేషతో నడిపించాడు. ఇది చాలా సరసమైన ఘట్టము. గంగాదేవి జన్మవృత్తాంతము ఈ 
కావ్యంలో ఒక విధంగా ఉంటే, ఏనుగు లక్ష్మణకవి వ్రాసిన జాహ్నవీమావాత్మ్యములో 
ఇంకొకరకంగా ఉంది. జాహ్నవీ కావ్యము ప్రకారము గంగాదేవి జన్మవృత్తాంతము ఇలా 
ఉంది. గౌరీశంకరుల పెండ్లి జరుగుతున్నప్పుడు, బ్రహ్మ పార్వతి కాలిబ్రొటనవ్రేలు అందాన్ని 
చూచి మదనపరవశుడయ్యాడు. అప్పుడు అతని వీర్యం నేలపై పడింది. బ్రహ్మ సిగ్గుపడి 
దానిని కాలితో రాచాడు. అందులో నుండి శక్తిమంతులైన వాలఖిల్యులు పుట్టారు. అది 
చూచి మునులందరూ బ్రహ్మను నిందించారు. బ్రహ్మ సిగ్గుతో పెండ్లి మండపమునుండి 
వెళ్ళిపోయాడు. పరమేశ్వరుడు దయాసముద్రుడు కనుక నందిని పిలిచి బ్రహ్మను తీసికొనిరా. 
అతనిని నిరపరాధిని చేసి కరుణాస్తానన్నాడు. బ్రహ్మ వచ్చాక శివుడు పాపాలన్నిటిని పోగొట్టే 
నీరు, మట్టితో నీ పాపము పోగొడతానన్నాడు. మట్టితో కమండలము చేసి, అన్ని జలాలలో 
కెల్లా శ్రేష్టమైన వాటిని ఆహరించి, ఆ నీటితో కమండలము నింపి మంత్రించాడు. 
గీ. ఉత్తమంబులు వృథివియు నుదకములును 
గమలనంభవ! పంచభూతములయందు, 
వూనుమెవుడు తత్సారభూతమైన 
యిమ్మవోపాత్ర నానంద మెనక మెనంగ (జాహ్నవీ 1-175). 
కమండలములోని గంగ ప్రభావమువలన చిత్తచాంచల్యమువలన పుట్టిన పాపము 


' నశిస్తుంది. ఈ కమండలాన్ని ధరించు, పరిశుద్ధుడవవుతావని శివుడు బ్రహ్మకు చెప్పాడు. 


ఈ విధంగా గంగ పుట్టుకకు శివుడు కారకుడుగా ఏనుగు లక్ష్మణకవి చెప్పాడు. అయితే 
ఈ కథ తాను ఏ పురాణము నుండి తీసికొన్నాడో కవి చెప్పలేదు. ఇది ఇంకా 
పరిశోధించవలసిన విషయము. 


20 శ్రీ కూచిమంచి తిమ్మకవి 


ఇక శివలీలావిలాసములోని పురాణాంశాలను పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరముగా 
కన్పిస్తాయి. శైవపురాణరహస్యమర్మజ్ఞుడైన తిమ్మకవి శివకేశవుల కభేదము పాటించినప్పటికీ 
నారదునిచే చేయించిన శివస్తుతిలో శివాధిక్యమే కన్పిస్తుంది. 
గీ. ఖైరవాక్ళతియును వీరభద్రమూర్తి 
శరభసాణువరూవంబు నరవిం దాల్చి 
నలినభవదక్షనారసింవులళిరంబు 
లేవు మీఅంగ ందునుమవె యీళశ! నీవు (1-62) 


బ్రహ్మ, దక్షుల శిరస్సులను ఈశ్వరుడు ఖండించుట అందరికీ తెలిసినదే. కాని 
నృసింహమూర్తిని చంపినట్లు కన్పించదు. నృసింహావతారము ముగిసినాక నృసింహుడు 
విజృంభించి తిరుగుతూ ఉంటే, శివుడు శరభరూపములో అతనితో పోరాడి, చంపి, ఆ 
చర్మము తీసి తాను కప్పుకొన్నాడని, తర్వాత నరరూపము నరుడుగాను, మృగరూపము 
నారాయణుడయ్యారని తామసవర్గానికి చెందిన శివపురాణము చెబుతుంది. 

నృసింహ, శరభులు హోరాహోరిగా యుద్ధం చేస్తున్నప్పుడు బ్రహ్మవారిని ప్రస్తుతించి, 
శాంతింపజేసి, అవతారములను శాంతింపజేశాడని రాజసవర్ణానిక్తి చెందిన నృసింహ 
పురాణము చెబుతుంది. కాని శివకవులు శివపురాణాన్నే ప్రమాణంగా తీసికొన్నారు. 
తిమ్మకవి నారదునిచే చేయించిన శివస్తుతిలో (శ్రుతుల రహస్యాలను పొందుపరచాడు. 


నీ.  మపొమ మీఅంగ సర్వమంత్రరాజంబైన గాయత్రి కీవె పో నాయకు (డవు 

(శ్రుతు లేకయే వ రుద్రో న ద్వితీయ” యం చనిళంబు నిన్నెకా వినుతిసేయుం 

బ్రత్యహాంబును 'శివాత్సరతరం నాస్తి” యంచలర న్మృతుల్‌ నిన్నె తెలుపుచుందుం 
బురుషోత్తమఖ్యాతిం బరగు వెన్నుడు వేయి రాజీవముల నిన్నె వూజసేయు 
గ్‌. జలజుగర్భుందు మొదలు జంతువులకు 

బఐతివగుట జేసీ నీకె విశుతముగాంగం 

బళుపతి సమాఖ్య చెల్లె నబ్బురము మీ : 

' నిన్ను కొనియాడ నెవ్వరు నేర్తు రభవ. (1-57) 

ఈ స్తుతిలో కొన్ని పద్యాలను ఏకంగా దేవభాషలో వ్రాయడం తిమ్మకవి ఉభయ 
భాషాపాండిత్యానికి నికషోపలము. _,వంగ, ద్రవిడ భాషలలో కవిత్వము షు 
తిమ్మకవి ఆ పాండిత్యాన్ని ఇందులో చూపించలేదు. 


శివలీలావిలాసము 21 


కవి ఎంతో (ప్రజ్ఞతో చెప్పిన ఈ కావ్యములో బెచిత్యపరంగా కొన్ని లోపాలు 
కన్పిస్తున్నాయి. ఈ కథను భీష్ముడు అర్జునునికి చెప్పాడు. చెప్పింది తన తల్లి అయిన 
గంగాదేవి కథను. ఆమె యౌవనాన్ని వర్ణిస్తున్నప్పుడు కథ చెబుతున్నది ఆమె కొడుకు ' 
భీష్ముడన్న సంగతి మరచిపోయి తిమ్మకవి ఆమె పైటచాటు అందాలన్నీ ఏకరువు పెట్టాడు. 
తల్లి అందాలు కొడుకు చూపించడము సభ్యత అనిపించుకోదు. కైలాసంలో కొలువున్న 
ఈశ్వరుని నిండు సభలో నారదుడు గంగ అందాలను వర్ణిస్తాడు. ఇదిలా ఉంటే ఊరిలోని 
రసికులు వేశ్యను పొగడినట్లు ఆమె అందాలను పొగడుతారని (1-79) ఇంకొకచోట ' 
చెప్పాడు. ఉదాత్తమైన స్తీపాత్రను ఇవి న్యూనపరచినప్పటికీ నాటి ప్రబంధాలలో ఇటువంటివి 
సహజమైపోయాయి. తారాశశాంకము, అహల్యాసంక్రందనము, రాధికాసాంత్వనము వంటి 
మితిమీరిన శృంగారప్రబంధాలు వచ్చినకాలములో తిమ్మకవి హద్దులు మీరని కావ్యాలు 
వ్రాసినందుకు అభినందించాలి. 

తిమ్మకవి తొలి కావ్యాలలో వ్యాకరణదోషాలు అక్కడక్కడా కనిపిస్తాయి కాని, 
తర్వాత కావ్యాలలో అంతగా కనిపించవు. ఈ కావ్యములో “చేతును' అన్నరూపము 
ఐదుచోట్ల (1-19,37, 2-84,92,138) ప్రయోగింపబడింది. వ్యాకరణము దీనిని 
అంగీకరింపక పోయిననూ నాటి కవులలో ఈ ప్రయోగాన్ని చాలామంది చేసారు. ఇంతకు 
మించి వ్యాకరణ విశేషాలు కన్పించవు. 


నెలరోజులలో ఇంత చక్కని కావ్యం వ్రాయడానికి కవికి ఎంతో ప్రజ్ఞ ఉండాలి. 


. శబ్దాలంకారాలు లేకుండా ధ్వనిగతమైన శ్లేషలు చెప్పడం సామాన్యమైన విషయం కాదు, 


అందుకే తిమ్మకవి కవిసార్వభౌముడయ్యాడు. సాహిత్యములో శాశ్వతుడయ్యాడు. 


ఈ కవి కాలములో పరాసులకు, ఆంగ్లేయులకు తరచుగా యుద్దాలు జరుగుతు 
ఉండేవి. తన గ్రామ సమీపమునుండే సేనలు తరచుగా రాకపోకలు చేయడమువలన 
వారికి మార్గసౌకర్యాలు, ఆ గ్రామకరణముగా ఉన్న తిమ్మకవి చేయవలసివచ్చేది. ఆ 
సేనల దాడులు కూడ ఎక్కువగా ఉండడమువలన చివరి రోజులలో తిమ్మకవి 
చంద్రమపాలెము వచ్చాడు. భార్య చనిపోయింది. బిడ్డలు లేరు. వృద్ధాప్యములో ఉన్న 
తిమ్మకవిని తమ్ముడు జగ్గకవీ చేరదీసాడు. వ్రాసే కలము ఊరుకోక కుక్కుటేశ్వరశతకం ' 
ప్రారంభించాడు. అది పూర్తికాకుండానే శివసాయుజ్యం పొందాడు. స్వస్తి! 


= ఉన్నం జ్యోతివాసు, 
వేములపాడు. 


22 


శ్రీ కూచిమంచి తిమ్మకవి 


కం నమశ్శివాయ 


28 


శ్రీ, ‘ 
శ్రీ కూచిమంచి తిమ్మకవి విరచిత 


శికిలీలావలాస్‌ము 


ప్రార్థన 
ఉ.  శ్రీనగజాఘనన్తనవిన్భత్వరసంకుమదైణనాభిపం 
కానిశవానితస్ఫుటభుజాంతరుం దిందునుధావయన్సద్భ 
గ్ఫూనుతకీర్తివీఠపురకుక్కుటలింగమవో ప్రభుం డతే 
షానతభక్తపాలనపరాయణుం డీవుత మా కభీష్టముల్‌, 1 
క. మగనిసగమేన నెలకొని, 
ముగురంబలయందు నాదిమూలం బగుచున్‌ 
జగ మేలుసర్వమంగళ, 
జగమే లిడుంగాత మాకు సమ్యక్కరుణన్‌. 2 
ఉ. శ్రీరమణీరమేశ్వరులం జిత్తమునం గదియించి భారతీ 
సారసగర్భుల న్మిగుల సంస్తుతిం జేసి మతంగజాననున్‌ , 
సారతంగొల్చి దెందులురిసత్కులపావను లింగనార్యు నిం 
పారం దలంచి మున్నిటి మహాకవుల నృజియించి వేండుకన్‌.. 3 


కవివంశాభివర్ణనము 
సీ. కౌండిన్యగోత్రవిఖ్యాతుండం గూచిమంచ్యన్వయాంభోధినీహారకరుండ 
గంగనమంత్రిశేఖరునకు నంగనామణి యగు లచ్చమాంబకును సుతుండ 
బహుకార్యనిర్మాణబంధురప్రతిభుండం గుక్కుటేశ్వరకృపాకూరలబ్ధి 
సత్మవితామహాసా'మ్రాజ్యభారధౌరేయుండ బుధజనప్రియచరితుండ 


24 


శ్రీ కూచిమంచి తిమ్మకవి 


దెందులురి లింగ నారాధ్యదేశికేంద్ర 

దత్తమా హేశ్వరాచార్యవృత్తిరతుండం 

గందరాదఘన([గ్రామమందిరుండం 

దిమ్మకవిచంద్రుం డనుజగద్వినుతయశుండ. 4 
ప్రొఢి మై రుక్మిణీపరిణయంబును సింహశైలమాహాత్మ్యంబు నీలపెంగ్లి 
కథయును రాజశేఖరవిలాసంబును నచ్చతెనుంగు రామాయణంబు 
సారంగధరనరేశ్వరచరిత్రంబు సప్పార్ణవసంగమాహాత్మ్యకంబు 
రసికజనమనోభిరామంబు లక్షణసారసంగ్రహమును సర్పపురస 


మంచితక్షేత్రకథనంబు మణియుం బెక్కు 

శతకదండకసత్కృతుల్‌ ప్రతిభం గూర్చి 

యుల్ల మలరారం బార్వతీవల్లభునకు 

భక్తి నర్పణం జేసినభవ్యమతిని. 5 

ఇట్టి నేను మదభీష్టదైవతంబైన కుక్కుటేశ్వరశ్రీమన్మహాదేవునకు నంకితంబుగా 

మటియు నొక్క ప్రబంధంబు రచింపం దొడంగి. 6 
షష్ట్యంతములు 

సర్గాపసర్గఫలదని 

సర్గునకున్‌ భర్గునకుం బ్రశమితమహాంహో 

వర్గునకు సూరినుతస 


. న్మార్గునకు మనోజ్ఞసానుమద్దుర్గునకున్‌. 7 


అంభోజాసనమదసం 

స్తంభునకున్‌ శంభునకు నుదంచితకరుణా 

రంభున కభిలావనసం 

రంభునకున్‌ మందితమానిరాడ్డింభునకున్‌. 8 
సర్వసుపర్వకదంబక [1] 

పూర్వునకున్‌ శర్వునకును భుజబలలీలా 

ఖర్వునకు శమితయమరా ' 

ద్దర్వునకు మహోక్షరాజగంధర్వునకున్‌ | 9 


శివలీలావిలాసము  . 25 


బాణాదిభక్తజనసం 

త్రాణునకున్‌ స్థాణునకు నుదంచదుదన్వ 

త్తూణునకు సరసిజేక్షణ 

బాణునకున్‌ సత్యవాక్యపరిమాణునకున్‌ = 10 
సామజదానవదర్చవి 

రామునకున్‌ సోమునకును రజతమహీభ్ళ 

ద్ధామునకుం గోటిదినకర 

ధామునకు మహోగ్రసమరతలభీమునకున్‌. 11 
పురదైతేయస్మరసం 

హరునకు హరునకు నిరంతరాత్యంతదయా 

పరునకుం బీఠాపురమం 


దిరునకు శ్రీకుక్కుటేశదేవవరునకున్‌. 12 

సమర్పణంబుగా నారచియింపం బూనినశివలీలావిలాసం బనుశ్ళంగారరస 

(ప్రబంధంబునకుం గథావిధానం బెట్టి దనిన. 13 
కథాప్రారంభము 


హస్తిపురమున నొక్కనాం డర్జునుండు 
భీష్మం గన్గాని మొక్కి సంప్రీతిం బలికెం 
దాత! ని న్నొక్క పుణ్యకథాప్రసంగ 


మడుగం గోరెదం గృపతోడ నాన తిమ్ము. 14 
నీ వెటుంగని పుణ్యకథల్‌ . 

క్షైవలయమునందు లేవు గద యేవైనన్‌ 

భావింపంగ నఖిలజగ 

త్పావని యగు గంగమహిమం (బ్రతిభం జెపుమా. 15 


. శివుడు గంగ నేల శిరమున నిడుకొనె? 


గంగ విష్ణుపాదకమలమున జ 
నించు టెట్లు? తాత! నిక్కంబుగా నిది | 
తేంటపడంగ నాకుం దెలుపవలయు. 16 


అదియునుం గాక. (| 17 


26 


శ్రీ కూచిమంచి తిమ్మకవి 


గంగం గొందలు జాలరికన్నె యనుచు 
నెన్ను చుండుదు రమ్మాట యేర్చడంగ 

వినం దలంచెద నమ్మహావేణి కీవు 
కూర్మిపట్టివి గద లసద్దుణకపాల! 

అనిన గాంగేయుం డప్పాండుతనయుం బలికె 
వత్స! నే మున్ను నారదువలన విన్న 
తెజంగు నీ కిప్పు డెలమితో నెటుంగం జేతు 
నింపు దైవార విను మని యిట్టు లనియె. 


. మొదలం గమలగర్భుం దుదకంబుల సృజించి 


వీర్యమందులోన విడిచె నది స 
హస్రకరనిభప్రభాంచితమై హిర 
ణ్యస్వరూప మైనయండ మయ్యె, 
అయ్యండంబునందుం జరాచరాత్మకం బైనసకలప్రపంచంబు సృజియించి 
వృద్ధిం బొందింపుచుండె నంత. 
మూషకాసురుం డనుసురద్వేషి యొకండు 
దూణజి యయ్యండమున కొకతూటు వొడిచె 
నందువలన మహోదకం బద్భుతంబు 
మీజం బెనువెల్లియై చొచ్చి పాణుచుండె. 
ఆ వెల్లి జగము లన్నియు 

వేవేగ న్ముంచి జంతువితతికి నెల్లన్‌ 

వావిరి నుపద్రవంబుం 

గావింపుచు నున్న నీలకంఠుడు పేర్మిన్‌. 


జగదుపద్రవశాంతికై తగిలి మున్ను 
కాలకూటంబుం గంఠభాగమున నిడ్డ 
చందమున నమ్మహాంబునిర్హ( రము నెలమిం 
దనజటాజూటవీథి నందముగం దాల్చె. 
అపుడు గంగ మహేశుజటా(గ్రవీథిం 
బట్టంజాలక యుప్పొంగి పైకి బొరలి 


18 


19 


20 


21 


22 


23 


24 


శివలీలావిలాసము 


ఘనతరంగిణి యై దూటి కమలజాండ 
వివరమునం బాతె జగదుపద్రవము గాంగ. 
హరియు నయ్యెడ మూషకాసురు వధించి, 
తనపదాంగుష్ట మబ్బిలద్వారసరణి 

నునిచి నీ రాంచె సందుననుండి యూంట 
యించు కాలోపలికి:ం బ్రవహింపుచుండె. 


27 


25 


26 


అ ప్రవాహంబు సకలభూవనంబులం బవిత్రంబుగా గంగాభవాని యేకార్ణవంబుగ 
జగంబులన్నియు ముంచి లోజంతుకోటిజలచరంబులక్రియ మించి చెలంగి పొంగి. 


తన కెదు రెవ్వరు లే రని 

మునుకొని గర్వాతిరేకమునం బలికిన న 
వ్వనితారత్నము గనుంగొని 

కినుక మదిం బెనంగొనంగ గిరిశుండు పలికెన్‌. 
ఆండుదొనవు నీ కిట్టు లబ్బురంపు 

గర్వ మేటికి నాచేత గమలసంభ 

వాదులును మున్ను గర్వించి యడంగి చనిరి 
గర్వ మెంతటివారికి గాదు సుమ్ము. 


భూచక్రంబున కిప్పుడె 

వే చని నీ వందు మత్స్యవిక్రయవృత్తిన్‌ 
బ్రాచుర్యంబుగ మనియెడు 

నీచకులంబున జనించి నిలువుము చెలియా! 


అనిన నళుకొంది గంగ యో యనఘచరిత! 
తప్పు సేసితి లొంగి నీదయ దలిర్చం 

గాచి రక్షించు నన్నెదం గాంక యిడంగ 
నిన్ను నెడంబాసి క్షణమైన నిలువంజాల. 
నావుడు శంకరుం డిట్లను 

నీ వటువలెం గొన్నినాళ్లు నిలిచినపిదపన్‌ 
దేవత లెన్నంగ నిన్నున్‌ 

దేవేరిగం బెండ్తియాడి తెచ్చెద మరలన్‌. 


28 


29 


30 


31 


32 


28 శ్రీ కూచిమంచి తిమ్మకవి 


వ. అని పరమేశ్వరుం డానతిచ్చిన నట్లనె గంగాభవాని దాసకులకన్యాస్వరూపంబు 
ధరియించి భూలోకంబునకు వచ్చి పారావారతీరంబున మహే హేశ్వరుం గుతించి - 
తపం 'బాచరింపుచుండె నంత. 33 

సీ. శంఖదేవుం డనుజాలరిగేస్తుండు దనబంధువులం దానుం దవిలి యొక్క ' 
నాండు దా నేలూరినగరంబునందుండి జలధికి వేంటాడం జని యొకయెడం 
దపముసేయుచు నున్నతరళాయతేక్షణం జిన్ని కన్నియం జూచి చేరంబోయి - 

తల్లి! నీ వెవ్వరిదానవు? కుల మెద్ది? తలిదండ్రు లెవ్వారు? కులము పేరు 

గీ. నెద్ది? తప మేల చేసెద విచట నిట్లు? 
సరసిజానన! నాకు నీ చందమెల్లం 
దెలియంజెప్పు మటన్న నక్కలికిమిన్న 
యింపు దళుకొత్త నతనికి నిట్టు లనియె. 34 


గీ. తండ్రి! విను మేను గంగను దక్షహరుండు 

నన్ను నొకకారణమున డెందంబులోన 

నలిగి జాలరికన్నియ వై జనించు 

మని శపించిన వచ్చి యి టైతిం జుమ్ము. 35 
గీ. 'తల్లి యైనను విను మజిం దండ్రి వైన 

నీవె కా నింక నన్యుల నే నెటుంగ 

నెవ్విధంబున సాంకెదొ హితముతోడ 

ననిన ముద మంది యతం డిట్టు లనుచుంబలికె. 36 


గీ. అమ్మ! నీ వేమి గోరిన నట్ల సేతుం 

గలవు మా యింట సకలభాగ్యంబు లిపుడు 

రమ్ము నాతోడ మాభవనమ్మునకును 

జీవనప్రాయముగం జూతుం జెలియ! నిన్ను. 37 
క. రావమ్మ భువనపావని! 

రావే నా ముద్దుబిడ్డ! రావె లతాంగీ! 

రావే శుభఫలదాయిని! 

రావే జగదంబ! యిపుడె రా నాతోడన్‌. 38 
వ. అని యపుత్రకుండు గావున బెన్నిధానంబు గన్న పేదచందంబున దైవంబు నాకిప్పు 

డిబ్బాలారత్నంబు నొసంగె నని పొంగి దానిం దోడ్మొని నిజగృహంబున కరిగి తన 

భార్య యగుచక్రమదేవి కప్పాప నొసంగిన నవ్వధూరత్నంబు. “39 


21 


శివలీలావిలాసము 29 


పెరుంగు బాలు జున్ను బెల్లంబు నెయ్యి కొ 

బ్బరి యనంటిపండ్లు పనసపంద్లు 

పిండివంట లిక్షుఖండంబు లోరెంబు 

ప్రీతి యెసంగ నొసంగి పెనుచుచుండె. 40 


అట్లు పెనుచుచున్నయెడ. . 41 


అంగదము ద్రికావలయవారలలాటిక లెమ్మెనెమ్మెయి 

(న్రంగులు గుల్కం (గ్రొందగటునాడెపుంబావడసొంపు నింప మే 
ల్పంగరుగిల్ముటందియలు బాళిగ నంఘ్రుల ఘల్లుఘ ల్లనన్‌ 

గంగ యనుంగులం గలని కౌతుకలీలలం గ్రీడసేయుచున్‌. 42 


బొమ్మ పెండ్లిండ్లు సొంపుగం జేసి గుజ్జనగూటియామెత లనుంగులకుం బెట్టు 
బలితంపుటపరంజిపంజరంబుల నిడి చిలుకబోంట్లకు మేంత లెలమి నొసంగు 
నాడెంపునెలజాలమేడలపై నిల్చి లీలమై తూంగుటుయ్యాల నూంగుం 
బరువంపు నెత్తావివిరిబొండుమల్లైకుం జాదులనీరెత్తి ప్రోదిసేయు 


బోటులను గూడి కిన్నెర మీటు నింపు 

నాటుకొలుపుచు జిలిబిలిపాట పాడు 

హాళి దైవారం జెంగల్వకేళికుళుల 

నోలలాడుం జెలంగి యవ్వాలుగంటి, 43 


అట్లు గ్రీడింపుచు దినదిన ప్రవర్థమాన యగుచున్నంత, 44 


నిద్దంపుసోగ పెన్నెరులు వేనలికందె నెదం జిన్నిచన్నులు కుదురులెత్తెం 
గనుదోయి నరసిగ్గుకలికిచూపు లెసంగె నూనూంగునూంగారు గాననయ్యెం 
. దావిమోవికిం గ్రొత్తతలిరుడాలు ఘటిల్లె జిలిబిలిపలుకుల మొలచె దీప్తి 
నెమ్మొగంబున వింత నిగనిగజిగిపొల్చెం జిన్నారినగవులు చెంగలించె 


నడలం గడలేని మురిపెంబు గడలుకొనియె 

మెటుంగుచెక్కులతళతళల్‌ దుజంగలించెం 

గటిభరం బించుకించుక ఘనతం దాల్చెం 

జెలికి లేజవ్వనము మేన మొలుచుటయును. శీర్‌ 
అట్టి నవయౌవనారంభంబునం జీనిచీనాంబరానర్థమణివిభూషణసుగంధతాంబూ 
లాదికంబులం దేజరిల్లుచుండె నంత. 46 


30 శ్రీ కూచిమంచి తిమ్మకవి 


సీ, సిరులకు మన్మి యె చిరసుఖాకర మైన కైలాసశైలశృంగంబునందు 
మహనీయతపనీయమయసముద్దీప్తినిశాకాంతమాణిక్యసౌధవీథి 
నలువయు వెన్నుండు జలరిపు ప్రముఖదికృతులును సనకాదియతివరులును 
నందీశగుహగజాననభృంగిరిటవీరభద్రభైరవముఖప్రమధథపతులు 


గీ. దవిలి కొలువంగ గిరిరాజతనయం గూడి 


యనుపమానర్హరత్నసింహాసనమున : 

నక్కజం బగురీవిమై నొక్కనాండు 

హాళిం గొలువుండె రాజరేఖార్ధమౌళి. 47 
వ. అయ్యవసరంబున. 48 


సీ, మినువాక తెలినీరు నినిచినకుండికం బసిండిచాయలం గేరుపల్లజడలు 
వెన్నెలనిగ్గును వెదచల్లునెమ్మేను చక్కనిస్ఫటి కంపుజపసరంబు 
గాలి సోంకిన మైోయుకడిందికిన్నెరవీశె యభినవమృదులకృష్ణాజినంబు 
దట్టంపుగోపిచందనపుండ్రవల్లికల్‌ పసమించుకాషాయవసనములును 

గీ. గలిగి భవభర్గ! చంద్రశేఖర! మహేశ! 
హర! మహాదేవ! సాంబ! శంకర! గిరీశ! 
యనుచు వేడుక నచ్చోటి కరుగుదెంచె 
సారవిద్యావిదుం డైననారదుండు. త్తి 


గీ. అ ట్లరుగుదెంచి దివిజయసంయమివరుండు 
భక్తి దైవార నమ్మహా ప్రభునినగరు 
సొచ్చి హెచ్చిన వేడుక లచ్చుపడంగం 
గేలు గనమోడ్చి యద్దేవిమోల నిలిచి. 50 
సీ, రాకేందునీకాశరమ్యగాత్రమువాని రమణీయఫణిభూషణములవానిం 
గందర్చశతకోటి సుందరాకృతివాని డమరుత్రిశూలఖడద్గములవాని 
సదమలదరహాససరసాననమువాని భసితాంగరాగవిభ్రమమువాని 
సింధురాజినసమంచితనిచోళమువానిం గరుణాకటాక్షవీక్షణమువానిం 
గ్‌. (బ్రథితభువనాద్భుతోరువైభవమువాని 
ఘనతరానందహృదయపంకజమువాని 
సకలలోకాధిపతియైన సాంబశివునిం 
గనియె మునిమౌళి కన్నులకఅవు దీజ. 51 


శివలీలావిలాసము . 31 


అటువలెం బొడంగని కేల్గవ 

'నిటలస్థలిం జేర్చి సంజనితకౌతుకవి 

స్ఫుటదంతరంగుం డై య 

జ్ఞటికులవల్లభండు వాక్యచాతురి మెజయన్‌. 52 


భసితాంగరాగాయ భక్తానురాగాయ ఫాలేక్షణాయ తుభ్యం నమో౭ స్తు 
భర్మాద్రిచాపాయ భ(ద్రేంద్రవావోయ భయవిదూరాయ తుభ్యం నమోస్తు 
భండనోద్దండాయ ఖానువ్రతాపాయ భవ్యరూపాయ తుభ్యం నమో౭ స్తు ' 
భరత ప్రవీణాయ భవనాయితనగాయ భద్రప్రదాయ తుభ్యం నమో౭ స్తు 
భావభవసంవారాయ తుభ్యం నమో2 స్తు 

భవసరన్నావికాయ తుభ్యం నమో2. స్తు 

భద్రచర్భాంబరాయ తుభ్యం నమో2 స్తు 

భారతీశార్చితాయ తుభ్యం నమో౭2_ స్తు. 53 
అని నమస్మరించి వెండియు. 54 


జయజయ కైలాసశైలనికేతన! జయజయ దేవతాసార్వభౌమ! 

జయజయ గిరితనూజామనోంబుజభృంగ! జయజయ దైవవేశ్యాభుజంగ! 
జయజయ నిగమాంతసముదయసంవేద్య! జయజయ భువనరక్షాధురీణ! 
జయజయ జలజాతసంభవాండపిచండ! జయజయ శాశ్వతైశ్వర్యధుర్య! 


జయ పురందరహరివిరించనముఖాఖి 

లామరస్తోమముకుటాంచలాంచితాబ్ద 

రాగమాణిక్యరోచిర్విరాజమాన 

చరణపంకేరుహోద్దేశ! జయ! మహేశ! ర్‌ర్‌ 


పరమేశ! నిన్ను బొగడంగం 

దరమే శేషునకు హరిపితామహబలసం 

హరులకు సనకాదిమునీ 

శ్వరులకు నొక్కింత యైన వర్ణింపంగన్‌. 56 


మహిమ మీఅంగ సర్వమంత్రరాజం బైన గాయత్రి కీవె పో నాయకుండవు 

శ్రుతు లేక యేవ రుద్రో న ద్వితీయ” యం చనిశంబు నిన్నె కా వినుతిసేయుం 
(బ్రత్యహంబును 'శివాత్పరతరం నాస్తి యం చలర స్మృతుల్‌ నిన్నె తెలుపుచుండుం 
బురుషోత్తమఖ్యాతిం బరగు వెన్నుండు వేయ రాజీవముల నిన్నె పూజసేయు 


32 


శ్రీ కూచిమంచి తిమ్మకవి 


జలజగర్భుండు మొదలగు జంతువులకు 

పతి వగుటంజేసి నీకె విశ్రుతము గాంగం 

బశుపతిసమాఖ్య చెల్లె నబ్రమ్ము మీజ 

నిన్ను ంగొనియాడ నెవ్వరు నేర్తు రభవ! 

కరికిన్‌ మర్మటకీటపోతమునకుం గాలాహికిన్‌ మూలపో 
టరికిం జెంచుకొలంపుబత్తునకు వేడ్క న్మోక్షసామ్రాజ్యసు 
స్థిరసౌఖ్యం బొనంగూర్చి ప్రోచినకృపాసింధుండ వాహా! భళీ! 
సరియే యీహరి కుట్టివేల్పుదొర లెంచ న్నీకు శ్రీకంధరా! 
శ్వేతుండు మృకండుసూనుండుం (బ్రేతనాథు 


' చేతం గడలేనియిడుమలం జిక్కి పొక్కి 


నిన్ను శరణన్న జముం బడందన్ని వారి 
కెన్నటికిం జావు లేకుండ నిడితి వభవ! 


హరి తననయనాబ్దముతో 

దొరలంగ నొకవేయివికచతోయజముల నీ 
శిరమున బూజించినం గని 

యిరువుగ నాతనికిం జక్ర మిచ్చితివి గదా!. 


సురదనుజు లబ్దీం దరువంగ 

గరళము ప్రభవించి జగము గాల్బంగ దానిన్‌ 
సరగున గళమున నిడుకొని 

పరిపాలించితివి గద ప్రపంచంబు శివా! 
భైరవాకృతియును వీరభద్రమూర్తి | 
శరభసాళువరూపంబు సరవిం దాల్చి 
నలినభవదక్షనారసింహులశిరంబు 
లేపుమీజంగం దనుమవె యీశ! నీవు. 


57 


58 


59 


60 


61 


62 


గడితంపుటపరంజిగట్టు సింగిణివిల్లు గాలిబోనపుందిండికాండు నారి 
యీరేనుమేనుల నేపు చూపు లకోరి యార్మూండుతునియలై యలరు నరద 
మిరుదుగ మొగములదొర తేరుపూన్పటి పగటివేలుపు నేలబండికండ్లు 
ప్రాంబల్కు తుటుములు బలవారువంబులు తెరగట్టుమస్నాయ తెగలు బంట్లు 


శివలీలావిలాసము 83 


గాంగ దిగప్రోళ్ళు బలితంపుం గడిమిం గూల్చి 

జగమునావడి యుడిపి నిశ్శంక నలరు 

నీ ప్రభావంబు బుధులు వర్ణింపం గలరె 

భానుశతకోటిసంకాశ! పార్వతీశ! 63 
పులికరాసంబును బూదిగంధంబును బుతీయకంచంబును బునుకపేర్లు 
చిలువటాసొమ్ములు చికిలిముమ్మొనవాలు కంకటికోడలేజింక కూన 
పలుకుటందియలు చౌవంచనెమ్మొగములు మెట్టబిడారంబు వెట్టకన్ను 
చేతికుత్తుక యాలపోతుటెక్కెంబును గ్రొన్నెలతలపువ్వు విన్నుదురము 


గలిగి వెలుంగొందు నీ మూర్తిం దలంపునందు, 

నిలిపి యే ప్రొద్దుం గొలుతు న న్నెలమిం బోవు 

శత్రుబలభీమదేవతాసార్వభౌమ! 

గిరిసుతానాథ! నిఖిలనిర్జరసనాథ!. 64 
వేయినోళ్లను మతి రెండువేలనాలు 

కలు గలుగు శేషునకునైన నలుమొగముల 

ప్రోడకైనను దరమె ని న్ఫొగడ నింక 

వేయునేటికి ననుం ట్రోవు విశ్వజనక! 65 


అని నుతించుమునీంద్రుం గన్గొని శివుండు 

సారకరుణామృతార్ధసుస్వాంతుం డగుచు 

నుచితపీఠాంతరమునం గూర్చుండంజేసి 

కుశల మడిగి యతిమధురోక్తుల వచించె. 66 


మునివర! సకలజగంబులు 

ననివారణముగం జరింతు వచట నచట నీ 

కనుంగొన్నవింత లెల్లను 

వినుపింపుము మాకు వేడ్క విస్తరిలంగన్‌. 67 


వయేజగములం జూచితి 

వేయేదేశములు గంటి వేయేపురముల్‌ 

పాయక పొడం గాంచితి విపు 

డాయెడలం గలుగువార్త లచ్చుగం జెపుమా. | 68 


34 శ్రీ కూచిమంచి తిమ్మకవి 


గీ. అనిన నారదుం డి ట్లను నభవ! సకల 
భువనములం జూచుకొనుచు నే బోయిపోయి 
నవకుతూహలమహితమానసుండ నగుచు, 
భూతలమ్మున నేలూరిపురము గంటి. 69 
సీ. బహురత్నవిరచితప్రాసాదములచేత రమణీయమణిగోపురములచేత 
నిందితాకరదివ్యమందిరంబులచేత సుకరకపోతపాలికలచేతం - 
దపనీయమయదేవతాధామముల్థచేతం బటువజసౌపానపటలిచేత 
భక్తశ్రైలోన్నతప్రాకారములచేత దివిజేంద్రనీలవేదికలచేత 


గీ. విమలపద్మాకరోద్యానసమితిచేత 
గంధగజరాజధేనుసంఘములచేత 
ధరణిసురముఖ్యసజ్ఞనోత్తములచేత జ | 
భవ్యగతిం బొల్బు నేలూరిపట్టణంబు. 70 
చ. అసమశరోపమానసముదంచితవి[గ్రహం గంటి నందుం (గొ 
మ్మిసిమికడానిబంగరపుమించులమించు పి సాళిమేసిరుల్‌ 
రసికమనోంబుజంబులకు రాగము గూర్చం గొఅంతలేని మే' 
ల్పస నలరారు నొక్క యెలంబ్రాయపు జాలరికన్యకామణిన్‌. 71 


ఉ. అన్నులమిన్నులం (ద్రిభువనాంచితరూపవిలాసమాన్యలం 
గన్నులం గంటిం గాని శశిఖండనమండన! యెందు నేని న 
కృన్నియవంటి సోయగపుంయగల్మిం గనుంగొను టే నెటుంగ నో 
యన్న! గణింప శక్యమె మహాహికి దానికడిందియందముల్‌. 72 


'ఉ. కొమ్మలు సాటియే మరునికొమ్మకరంబునం గ్రాలుజాళువా 

బొమ్మకు గమ్మవింటినెజపోటరి క్రావ్విరితోంటలోనిదా 

నిమ్మకు నిమ్ముల న్వలచునిద్దపుసం పెంగపూవుకొమ్మ కం 

దమ్ములకెల్ల నిల్మడ యనం దగు జాలరిముద్దుగుమ్మకున్‌. స్ట 73 
చ. కులుకుమిటారిగబ్బిచనుగుబ్బలసౌరు జగానిగారపుం 

దొలుకరికార్మెబుంగుల నెదుర్మొనుకొప్పుమిటారునిద్దపుం 

గలికిపిసాళివాలు తెలిగన్నులతీరు గణింప మాయురే! 

యల కలకంఠకంరి కలరారునొయారులు దాని కుద్దియే? = 74 


శివలీలావిలాసము శిర 


చిన్నారిజాబిల్లి కన్నెగేదంగిపువ్వు వెన్నెల తెలినిగ్గువన్నెలగని 
తళుకుపుత్తడిబొమ్మ తొలుకరిక్రొమ్మించు తలిరుజొంపపుమావి పలుకుచిల్క 
చక్కెరలప్ప గొజ్జంగినీటి పెనువాంక కపురంపుబరిణె చెంగలువకొలను 
వలపులదీవి జవాదినించినబావి కమ్మకస్తురిక్రోవి నిమ్మపండు 


చికిలినిద్దంపుటద్దంబుపికిలిబెండు 

మగువతలమిన్న వెలలేనిమానికంబు 

నాంగ నలరారు నయ్యెలనాగబాగు 

దెలుప శక్యంబె యేలాటివలంతికైన 75 


సతిమోమునకు నోడి చందమామ కృశించి వెలవెలనై బైట వ్రేంగుచుండెం 
జెలిక్రొమ్ముడికి నోడి తొలుకరిమబ్బులు నిలువెల్ల విషమూని మలలు ముట్టె 
నువిదపాలిండ్లకు నోడి బంగరుగిండ్లు కాంకచే నుడుకుచుం గజంగం బాటెం 
జేడికన్టోయికి నోడి బేడిసమీలు మిట్టిపాటున నేట బిట్టుపడియెం 


దరుణినునుజెక్కులకు నోడి దర్చణములు 

మైల వాటిలం గొంతం గన్మాసి యుండె 

నేమి చెప్పుదు నఖిలలోకేశ! నీకు 

దాని సౌందర్య మెన్న నాతరము గాదు 76 


అలికులవేణి శైవలరోమవల్లరి సారసవదన కల్పారపాణి 

కలహంసగామిని కచ్చపచరణాగ్ర మకరజంఘాలత శకులనయన 
కలభోరుకాండ కోకపయోధరద్వయ సైకతజఘన కింజల్మరదన 

కంబుకంధర వీచికావళి యావర్తనాభికావివర మృణాలబాహ 

యగుచు భువనాభిరామవిఖ్యాతి నెపుడు, 

వెలయుచున్నట్టి యాఘనవేణితోడ 

గరుడగంధర్వయక్షకిన్నరనిలింప 

భుజగగజగామినులు సాటి పోలం గలరె. 77 
పొడవుగ నెగసి తళు కృని | 

పొడచూపి యదృశ్య మగుచుం బోవుమెజటుంగుల్‌ 

పడంతుకనెమ్మెయిజిగి కెన ; 
యిడంగాం బోలవు గదయ్య! యిందువతంసా! 78 


36 శ్రీ కూచిమంచి తిమ్మకవి 


సీ. ఇది కీలుజడ గాదు చదువుపల్ముహుమావజీరునివాండికటారు గాని 
యిది నెమ్మొగము గాదు కొదమతుమ్మెదనారివిలుకానియద్దంపుంబలక గాని 
యివి కటాక్షము లౌనె చివురాకుబాకుసాధనుగానితూంపుమొత్తములు గాని 
యివి కుచంబులు గావు పువుజిరానెజజోదుమేలిబంగరుబొంగరాలు గాని 
గీ. యిది వలపుకెంబెదవి గాదు మదనభూప 
కరవిరాజితపద్మరాగంబు గాని 
యనుచు రసికాగ్రణులు దనయవయవములం 
బొగడ నెగడొందు నౌర! యాచిగురుంబోండి. 


స్ప కలికివాల్గన్నులం దిలకించి చూచిన వెడవింటిదొరబాణవృష్టి గురియుం 
గులుకుచు జలిబిలితెలినవ్వు నవ్వినం గమ్మగప్రపుదుమారమ్ము (గ్రమ్ముం 
దొకతొకవెలయుముద్దులమాట లాడిన సొంపార విరితేనెసోన చిలుకుం 


79 


బుడమిం జక్కంగం జూచి యడుగిడి నడిచిన బలితంపుంగెంపురంగులు వెలుంగు 


గీ. గచకుచకటిభరంబుచేం గౌను వడంక 

నూత్నచామీకరామూల్యరత్నఘటి త 
. కాంచికాఘటికాఘణంఘణలు సెలంగ 
దాసకులనారి మరునినిద్దపుంగటారి. 

ఉ. సుద్దుల కేమి నాపలుకు సూనశరాంతక! చిత్తగింపు మ 
మ్ముద్దియతళ్ళు చూ పతనుమోహనశాతశిలీముఖంబుతో 
నుద్దిడుకంగం బోయి మది నూహ యొనర్చంగ నట్లు గానిచో 
నద్దిర! యెల్లవారిహృదయంబులం గాండి చనంగ నేర్చునే. 


. ఉ ఆ లతకూన యా లలన యా లవలీదళకోమలాంగి యా 
లోలకురంగశాబకసులోచన యా మదచంచరీకనీ 
లాలక యా సమగ్రతుహినాంశుమనోజ్ఞముఖారవింద యా 
నీలకచాశిరోగ్రమణి నీకు దగుం బెఅమాట లేటికిన్‌. 

గీ. గంగ యనుపేరు దన కెసంగంగ భువన 
మంగళాకృతిం బొల్చు నయ్యంగనాల 
లామం గనుంగొంటి వేని యోస్వామి! నీకు 
నిరుపమానందసంసిద్ధి దొరకు జుమ్ము. 


80 


81 


82 


83 


శివలీలావిలాసము 37 


అని మునీంద్రుం డెతింగింప నభవుం డపుడె 

కొలువు చాలించి యెల్లవారలను బోవం 

బనిచి తనతోడ రాం గోరుపర్వతాధి 

రాజపుత్రిక నంతఃపురమున నిల్చి. . 84 
. . జడలు చిక్కులువాపి నడునెత్తి సిగవైచి తావిసంపెంగపూలదండం జుట్టి 
నిటలభాగమున నున్వెలిబూదిరేఖయుం బూపకస్తురిచుక్కబొట్టు వెట్టి 
వలువబంగరుశాలువలెవాటు గావించి మొలం బట్టుదట్టియమ్ముల బిగించి 
నులిచిగా టెంపుమీసలు చక్క సవరించి బవిరిగడ్డము దీరువడంగ దువ్వి 


. కేలం జారుకపాలంబు గీలుకొలిపి 
' మేన నవగంధసారంబు మెదిచి పూసి 
గిలుకుపావలం దొడిగి యిగ్గిరిశుం డప్పు 


దడతిమనోహరజంగమాకృతి ధరించె. 85 
అట్లు జగన్మోహనోదారజంగమాకారంబు ధరించి చనుదెంచి యేలూరి మహా 
నగరంబుం బ్రవేశించి తదంతికప్రదేశంబున నొక్కచోట. 86 


. కనియె న్నీలగళుండు బిల్లబదరీఖర్జూరజంబీరచం 
దనమందారలవంగచూతలవలీనారంగభల్లాతకీ 
పనసాశ్వత్థకపిశ్థతాలవటరంభానారికేళాదికా 
వనిజాతానిశభాసమానము సరోవాపీవృతోద్యానమున్‌. 87 


కలకంఠకులకంఠకాకలీధ్వానము ల్చెలంగి దిగ్వలయంబు చెవుడు పటుప 
శుకశారికాకదంబకమృదుస్వనములు జనుల కామోదంబు సంఘటింపం 
బ్రమదనృత్యన్మత్తబర్జిణారావంబు లవిరత(శ్రుతిపుటోత్సవ మొనర్చ 
నవనవమకరందనందితేందిందిరగానము ల్చిరసుఖాకరము గాంగ 
ఘనమరాళారవంబులు (గ్రమ్ముకొనంగ 

బంధురసుగంధగంధిలగంధవాహ 

శాబికము లోలి నధ్వకశ్రమము దీర్చ 

నతిమనోహరగతిం బొల్బె నవ్వనంబు. 88 


అందు. ॥ 89 


38 శ్రీ కూచిమంచి తిమ్మకవి 


సీ. తావులీనెడుగుజ్జుమావి'మ్రాకులచెంతం బెనంగొన్న గున్నసంపెంగలపజ్జం 
గపురంపుటనంటిమోంకల కంటి ప్రాంకిన పరువంపు[ద్రాక్షపందిరుల క్రింద 
" గమగమవలచుచొక్కంపుగొజ్జంగినీట నేటం జక్కెరకడ నిరువుకొన్న 
బలితంపుంజెంగల్వబావులక్రేవులం బన్నినచలువచప్పరమునీడ ' 
గీ. . నందముగం బొల్బు నిద్దంపుంజందమామ 
జాలం గట్టినజాళువామేలితిన్నె 
మీంద మోదంబు దళుకొత్త మిక్కుటంపు 
ఠీవిం గూర్చుండె జంగమదేవుం డపుడు. 90 
వ. అయ్యవసరంబున. | 91 
సీ. కురులు చిక్కులు విప్పి కొప్పు విప్పుగ దిద్ది యసదుకస్తురిబొట్టు నొసలం బెట్టి 
వలిపెచెంగావిపావడ చక్క సవరించి కళుకుబంగరుచేలం గటి ఘటించి 
జిలుంగు పైఠాణికంచెల గుబ్బలు బిగించి గడితంపువలిగమ్మగలప మలంది 
కలికికన్నుల మించుకజ్జలంబు ధరించి యలరుసంపెంగదండ లఖుత నించి 
గీ. హారకేయూరకటకమంజీరకాంచి 
కాంగుళీయకకర్ణపత్రాదివివిధ 
మణివిభూషణనిర్మలఘృణులు వెలుంగ 
గంగ శృంగారలీలావృతాంగి యగుచు. 92 
గీ. నెచ్చెలులం గూడి వేడుక లచ్చుపడంగ 
నొచ్చె మొదవనిహాళిమైం బెచ్చు పెరింగి 
పచ్చవిల్మానిమేటిరాలచ్చి యనంగ 


వచ్చి చెచ్చెర శృంగారవనము సొచ్చె. 93 
క. చొచ్చి రుణంరుణనినదస . 

ముచ్చయరంభాసమానమోహనకటకో 

ద్యచ్చరణసరసిరుహ యె 

విచ్చలవిడి బూలు గోసె వెలందులు దానున్‌. జ 94 


చ. చిలుకలం దోలి కోయిలలం జిందరవందర గాంగ నేలి కే 
కుల బెదరించి తుమ్మెదల గుప్పునం బాజ నడంచి యంచలం 
గొలకలం బాపి జక్కవలకు న్నిలరాయిలు చూపి పూంబొదల్‌ 
వలంగొని దూజీ కప్పురపువంతుల దాతి విహారలీలలన్‌. 3 95 


శివలీలావిలాసము 39 


కప్పురము రేంచి లతికానికాయ మూంచి 

పాదపము లెక్కి తియ్యనిపండ్లు మెక్కి 

సరసగతి డాసి తావిక్రొవ్విరులు గోసి 

- చెలులు పుష్పాపచయకేళి సలిపి రోలి. 96 
కనకాంగి! వీ నాసికకు జోక యగువీంకం గనుపట్టుచున్నవి గంధఫలులు 
శుకవాణి! నీవాతెణకు సాటి యగుపాటిం దనరారుచున్నవి దాసనములు 
ముకురాస్య! నీ గుబ్బలకు నుద్ది యగుబుద్ది నిం పూనుచున్నవి యీడెపండ్లు 
కలకంఠి! నీనాభికకు సరియగుమురిం బొలుపొందుచున్నవి పొన్నపూలు 
ముగుద! నీ దంతముల కెన యగుపొగరున 

మురువుం జూపుచు నున్నవి మొల్లమొగ్గ 

లనుచు నన్యోన్యసరసోక్తు లాడుకొనుచు 

ననలు గోసిరి సరసిజాననలు మొనసి. 97 


అప్పుడు జంగమేశ్వరుం డొయారము దద్దయు మీట వేడ్మతో 

గుప్పున లేచి పాదముల గుత్తపుంబావలు మెట్టి లీల న 

య్యొప్పులకుప్ప లున్నయెడ కు బృలరారంగం జేరి కోరికల్‌ 

చొప్పడ మోల నిల్చి మదిం జొక్కుచు నబ్బురపాటు వాటిలన్‌. 98 


చిన్నారిమోమునం జిలుంగుచెమ్మట గ్రమ్మం గొనబాజుపువ్వులం గోయుదాని 
గడితంపులేయెండం గ్రాంగిన నెమ్మెయి నీడల నందంద నిలుచుదానిం 

దాటి పూంబొదరిండ్ల దూజుచో సడలినక్రొమ్ముడి సవరించుకొనెడిదాని 
గుత్తంపువలిగబ్బిగుబ్బచన్నులమీంద నులుకొన్న సరు లిమ్ముకొలుపుదాని 
నీటుమీజంగ జిలిబిలిపాటం బాడి 

బోటులకు సంతసం బెదం బూచుదాని 

వన్నియలకెల్ల మిన్నయె యున్నదానిం 

జిన్నిప్రాయంపుజాలరికన్నెం గనియె. 99 
కని యెనలేనికూర్మి మదిం గ్రమ్మంగ నమ్మగమిన్నమిన్న కా 

మనసిజరాజ్యలక్ష్మి యగుమానినిడగ్గణం జేరి కోరికల్‌ 

బెనంగొన నౌర యీకులుకుబిత్తరిగుత్తపునిండుగౌంగిటం 

దనివిపసన్‌ సుఖింపక నితాంతలతాంతశరార్తి యాటునే. 100 


40 


శ్రీ కూచిమంచి తిమ్మకవి 


అన్నుల నెందటినేనియుం 


" గన్నులం జూచితిమి గాని గరుడాహిమరు 


కిన్నరనరభామలు నీ 

కన్నెలతలమిన్నం బోలం గలరే యెన్నన్‌. 101 
సకియనెమ్మోము పున్నమచందమామ 

కలికికన్నులు వాలుగగండుమీలు 

పొలంతిచనుగుబ్బ లపరంజిబొంగరాలు 

తరుణిచెక్కులు మృదునవదర్పణములు. 102 


కలికి పదియాటువన్నె బంగరుసలాక 

గావలయు నద్దిరా! యట్లు గాకయున్న 

నభిలసంగపరిత్యాగు లైనయతుల 

డెందములకైన నాస పుట్టింపం గలదె. 103 


పగడము బంధుజీవకముం బంకజరాగము దాసనంబు లేం 

జిగురును బింబికాఫలముం జెందిరముం దిరమొప్ప నిప్పుడే 
ముగుదులమిన్నతియ్యనునుమోవికి సాటి యటంచు నెంచంగాం 

దగదు గదా! తగం దగవు దప్పి వచించుట దోసమే కదా! 104 


మొలకమిటారిగుబ్బలును ముద్దులుగారు మెటుంగుచెక్కులుం 
దళకుపిసాళిచూపులును దమ్మివిరి న్నిరసించుమోము క్రొం 

దొలుకరిమబ్బులం దెగడుదోరపుంగొప్పును గల్లి యొప్పు ని 
కృలికియలంతిజవ్వనము గన్నులపండువ యయ్యె నద్దిరా! 105 
గజనిమ్మపండులగజిబిజి యొనరించి మాలూరఫలముల గేలిసేసి 

తమ్మిమొగ్గల చొకాట మ్మెల్ల సడలించి క్రొన్ననబంతులం జిన్నంబుచ్చి 
కరికుంభములం దిరస్మారంబు గావించి యపరంజిగిండుల నపవాసించి 
పొన్నకాయలసౌరు సన్నగిల్లంగం జేసి జక్కవకవ నెకసక్కె మాడి 
మేలిరతనంపుబలుబొంగరాలం దెగడి 

కనకధాత్రీధరేంద్రశ్చంగములం గేరి 

లీల నలరారు నౌర! మే లీలతాంగి | 
కులుకుసిబ్బెపువలిగబ్బిగుబ్బదోయి. : . ~106 


శివలీలావిలాసము 


బాలికామణి పెన్నెరుల్‌ బారెందేసి 

చేడియలమిన్నకన్నులు చేరెయడేసి 

కలికివలిగబ్బిగుబ్బలు గాటెండేసి 

చేసి నడు మేల మాయంబు సేసె నజుండు. 
నిలుకడంగన్న కార్మెలుంగు నిద్దపుంబల్కుల నేర్చుకొన్నక్రొం 
దళుకుపసిండిబొమ్మ నెజతావులు గాంచినమానికంబు చే 
ష్టలు గలగుజ్ఞమావి దిగంజాతిననిర్మలచంద్రరేఖ యీ 


యలికులవేణిసోయగ మయూరె యొయారుల నెందు జెందునే. 


అద్దిర! నాకు దీని నెన రబ్బిన గొబ్బున గుబ్బదోయిం జే 
కొద్దిగ బట్టీ కౌంగిటను గూర్చి నిగారపుమోవి సారెకు 
న్ముద్దులుగొంచు మన్మథవినోదముల న్విహరింతుం గానిచో 
నెద్దియు నామనంబున కొకించుక కోరికం దీర్చ నేర్చునే. 


అని పలుకుచు మెల్లన య 

వ్వనితామణిం జేర నరిగి వలపులు నిగుడన్‌ 
మనసిజమదసంహరుం డి 

ట్లనియెన్‌ మృదువచనరచన లలరారంగన్‌. 
ఎవ్వతవు నీవు? దవ్వుల 

బువ్వులం గోయంగ వచ్చి పొలుపారెడు లే 
జవ్వనపుమేను గందంగ 

నివ్వనవీథిం జరింప నేమిటి కబలా! 


కామునిం బూజ యొనర్చనా 
హైమవతీరమణునకు సమర్పణ యిడనో 
గోముగం బా న్పలరింపనొ 

యేమిటి కీపూలు. గోసె దిభరాద్గమనా! 
కొమ్మలను గూడి క్రొవ్విరి 

కొమ్మలపై నిమ్ముమీఅం గూరిమిమరునా 
లమ్ముల నెమ్మదిం ద్రిమ్మరు 

తుమ్మెదలం గలంచె దిట్లు దోసము గాదే. 


41 


107 


108 


109 


110 


111 


112 


113 


42 


శ్రీ కూచిమంచి తిమ్మకవి 


చెంగల్వలు వలెనో గొ 


క జ్ఞెంగులు గావలెనొ మంచిచేమంతులు స సం 


పెంగలు వలెనో తెచ్చెద 
శృంగారవతీలలామ! చెపుమా నాకున్‌. 


కొమ్మా కొమ్మా యిదె విరి 

కొమ్మ కర మ్మలసి సొలసి కోసితి నీకై 

రమ్మా పూంబొదరిండగ్లకు 

నిమ్మారంగ మజియుం గోసి యిచ్చెద నచటన్‌. 
జిలిబిలిచెమ్మట మోమున 

నలుముకొనం బొదలవెంట నలసెద వేలా 
వెలిపూసురటి న్విసరెద 

నిలుమా యొక్కింతసేపు నీరజవదనా! 

నను లాంతివానిగా నె 

మ్మనమునం దలంపంగం జనదు మానిని! వేడ్మన్‌ 
నునుగప్పురంపువిడె మిది 

గొనుమా యనుమాన ముడిగి కువలయనయనా! 


అనిన నేమియు మాజాడక గంగ యూరకుండినం దత్సభీజనంబు 


లజ్జంగమయ్యం గనుంగొని యి ట్లనిరి. 
ఎవ్వండవు రోరి నీ విపు 

డివ్విధమున నాము మీతీ యేకతమ వనిం 
బువ్వులం గోయుచు మెలంగెడు 
జవ్వనులం జెనకి పొదువం జాగితివి భళీ! 
ఏరా గారా మారంగ 

నారాటం బెత్తి హత్తి యబలలం జెనకన్‌ 
మేరా తీరా యూరక 

పోరా పోరాము లుడిగి పొ మెటకైనన్‌. 


అనిన వారివచనంబులు సరకుంగొనక వెండియు  అంగమువ్యరుండు 


గంగం గనుంగాొని. 


114 


115 


116 


117 


118 


119 


120 


121 


స 


శివలీలావిలాసము 43 


పువ్వుబంతు లొసంగవే పువ్వుంబోండి! 

చిగురుటాకైన నీగదే చిగురుంబోండి!' 

దండం గూరిచి యిడుము వేదండయాన! 

యనుచు మెల్లన నర్మోక్తు లాడుకొనుచు. 122 


కిన్నెర మీటి కన్గీట్‌ సన్నలు సేయుం బకపక నగి యేలపదముం బాడుం 
గెంగేలలాతంబు గిరగిర ద్రిప్పు లో౭ జొక్కుచు వెడవెడ మెక్కు మెక్కు 

లింగ లింగ యటంచు జెంగున దాంటు మీసలు గీటు గడ్డంబుం జక్కదువ్వుం 
గులుకుచు జిలిబిలిపలుకులం జెప్పు గామిడి యయి పైంటకొం గొడిసి తిగుచుం 


దివిరి బతిమాలి దిక్కులు దిరిగి చూచు 

నవలి కరుగుచోం ద్రోవ కడ్డవడి నిలుచు 

వలపు మీఅంగం జెలి మరుల్‌గొలుపుకొనుచుం 
గోడెప్రాయంపుజంగమకులవిభుండు. | 123 
క్రొమ్మావికొమ్మచివు రదె 

కొమ్మా కెంగేల నందుకొమ్మా యని మే 

లమ్మాడు జిలుంగుపయ్యెదం 


(గమ్మినవలిగుబ్బదోయిం గనుంగొను వేడ్మన్‌. 124 
ఇత్తెఅంగున హొరంగునం జెలంగి మెలంగు జంగమపుంగవుం గనుంగొని 
యంగనా మణు లి ట్లనిరి. | 125 


ము న్నెప్పుడుం గొమ్మలతో 

నెన్నికగాం దిరిగినాండ వేమి బళా! మేల్‌ 

కన్నెలవెంబడిం బడి కడు 

మున్నతీకెల మెలంగె దిట్లు మోసంబు గదా! 126 
కొంచక ము న్నెందతి భమ 

యించితివి గదా! చెలంగి యీ వేసమునన్‌, 

మంచిది నీదత్తురుములొా 

కించుక మాయెడల సాగ వే లామాటల్‌. 127 
కరతాళగతు లెసంగంగం దందనా ల్వాడి చొక్కుచుం జిందులు ద్రాక్కె దేమి 
కిలకిల నగుచుం గన్లీట సన్నలు సేసి వలిపువ్వుంబొదలకుం బిలిచె దేమి 


44 


శ్రీ కూచిమంచి తిమ్మకవి 


గరువంపుంజిన్నరాగము దీసి యబ్బురపాటుగాం గిన్నెర మీటె దేమి 
చెలరేంగి గురవప్ప! శివ! యంచు నటువలె వెడవెడ గంతుల వేసె దేమి 
కడిందియొయ్యార మేపార నడరి మంచి 

విరులబంతులం దెమ్మని వేండె దేమి 

జోగులెచ్చట యిల్లాలిజోటు లెచట 

కానిబుద్ధులు మాని వేగంబె చనుము. 


అన విని జంగమ టేండా 

ననబోండుల నీసడించి నగుచుం గన్యా 
జనచూడారత్నంబుం 

గనుంగొని వెండియును నేర్పు గదురంగం బలికెన్‌.. 


అంగన! నిన్నుం గంటి నెజియం గనుపండువు గాంగ నేండు నీ 
బంగరు బొంగరాల కెనవచ్చుమిటారపుగబ్బిగుబ్బ లు 
ప్పొాంగంగం గౌంగిలించి వలపుల్‌ దళుకొత్త సుఖింపంజేయవే 
జంగమవారిపాపండ భుజంగకలాపమనోజ్జభూషుండన్‌. 
వెండియుం బైండియు నాయెడం ' 

గొండలవలె నుండు మెండుకొని యెప్పుడు నో 
యండజగామిని! చూడ న 


ఖండమహోన్నతవిభూతిం గలవాండం జుమీ 


ఎండకన్నును నీడక న్నెణుంగకుండ 

గరిమ నుండుదుం దలపువ్వు గందకుండ 
నెలంత నన్నేలు చిరసుఖాన్వితునిజేసి 

నిన్నునే ప్రొద్దుం దలమీంద నిలుపుకొందు. 
అంబుజాక్షి! కుబేరునియంతవాండు 

బలియుం డొక్కండు చెలికాండు గలండు నాకు 
మథజియుం దజలని సిరి గలసెజ యనుంగు 
గలండు గద! నాకు బ్రహ్మను గన్నవాండు. 
మేనెల్లం దెల్లం బాటెను 

గానంబడ దిప్పు డొక్కకన్నులకంబుల్‌ 


128 


129 


130 


131 


132 


133 


kb 


శివలీలావిలాసము 45 


జానరవిజడలుకంటెను 
జానరొ నినుం గోరి పైదొసంగులు వడుటన్‌. 134 


గి. అన్న మెన్నండు నెటుంగ నీ యానంగన్ను 


దెజవ వెజతును మంటచేం దెజలుచుండు 
మేను సగమయ్యెం గుత్తుకలోనిచేందు 
వదల దలివేణి! నీ మీందివలపు కతన. 135 


పులికిని భూతంబునకున్‌ 

బలితపుమత్తేభమునకుం బామున కెడలోం 

దలంకక తిరిగెద నెప్పుడుం 

బొలంతీ నీమీందివలపు పొరింబొరిం బెరయన్‌. “136 


. రావే మత్తచకోరచారునయనా! రావే జగన్నోహినీ! 


రావే రాజమరాళశాబగమనా! రావే లతాంగీమణీ! 
రావే పూర్ణసుధామయూఖవదనా! రావే మిళిందాలకా! 
నా వెంటన్‌ లతికాగృహంబునకుం గందర్చాహవక్రీడకున్‌. 137 


మారుని నే మును గెలిచితి 

వైరము దీర్చంగం బూని వాం డిపు డెదిరెన్‌ 

హా రమణీ! రతిరమణుని 

హారమణీ! నన్ను రతుల నలరింపంగదే. 138 
కొమ్మకొమ్మనికమ్మ కెమ్మోవిపానకం బెమ్మెతోం గ్రాలంగ నియ్యరాదె 

తళతళల్‌ దులకించు బెళుకువాల్లన్నుల సొంపార మోమెత్తి చూడరాదె 
నిక్కుచక్కనిగుబ్బ లక్కునం గదియించి బిగియారం గౌంగిటం బెనచరాదె 
ఘనజఘనస్థలఘటితనీవీబంధ మెడలించి మరుకేళి నెనయరాదె 

చిల్ముచిల్మునం దేనియల్‌ చిలుకం గులికి 


* పలుకంగారాదె సిగ్గు నిప్పచ్చరముగం 


జెలులటక్కులం దలంపున నిలుపంబోక 

మానినీమణి! తమిం దీర్చి మనుపు మిపుడు. 139 
అగ్గలపువలపు సొలపులం 

బెగ్గలి నిను వేందుకొనెదం బ్రియమారంగ నన్‌ 


46 


శ్రీ కూచిమంచి తిమ్మకవి 


బిగ్గంగవుంగిటం గూర్చవె 

సిగ్గెల్లను వీడనాడి చిగురుంబోండీ! 

న న్నన్యుం గా నెన్నక | 

సన్నక సన్నగను గోర్కె సమకూర్చవె నీ 
కన్నెటీకపుము న్నైజికపు 

ము న్నెతీకలు సూపనేల ముద్దులబాలా! 


140 


141 


అని యనేక ప్రకారంబులం బ్రార్ధించిన నమ్మించుంబోండి యించుక తల వంచి 


యూరకున్న సంగడికత్తియ లజ్జంగమేశ్వరున కి ట్లనిరి. 


జంగమదేవర వని యొక 

భంగిం దాగితిమి గాక బాపురె నిన్నున్‌ 
భంగించి పాజందబుమమె 

లొంగక మతియొక్క రైన లోకం బెజుంగున్‌. 


అటమట లేటికి మాతో 

మతణతీమణీ6 గొజగాని వెడంగుమాటలు పలుకన్‌ 
వెణవవు మంచిదె మాచే 

నెతీయగెదు గద యింక నిపు డహీనగుణాంకా! 


సరిసరి మంచిజాణవే విచార మిం కేటికి నన్యకామినీ 
సురతవిహారలంపటతం జొక్కుచు మేలము లాడవచ్చె నీ 
కరణి మెలంగుచుండుటకుం గా దనువారలు లేరు ధాత్రిపై 
హరిహరి యింతదుండగపుటాటలం గంటిమె యెందు నేనియున్‌. 
తిరుసుక దినునీ వెంతర 

కర మరుదుగ నుదుటం గన్ను గలవాం డైనం 

దరలి చనంగలండె మాతో 

విరసించి యహహ! కడిందివింతలు పుట్టెన్‌. 

కావరమున మాచెలిపై 

నీవిధమునం గన్ను వేసి యెలవించెద హా! 

మావారు విన్న జంగమ 

దేవర ననుకొన్న నీకుం దిప్పలు రావే. 


142 


143 


144 


145 


146 


147 


ళం 


శివలీలావిలాసము 47 


అనిన నజ్ఞోగిరాయండు వారల కి ట్లనియె. 148 


. పలుచందంబుల వేండుకొన్న నకటా బాలామణిం గూర్చకే 

చల మారం గలంగిం(హి) పం జూచితిరి వాచాలత్వము ల్మీజ నె 

చ్చెలు లి ట్లందజు మీరు గల్గుటకు రాజీవాననం గంతువా 
లలరుందూపులపాలం బో నిడెదరా హా! యెంత గయ్యాళులే. 149 


. కలకంఠంబులు శారికల్‌ శుకములుం గాదంబముల్‌ భృంగముల్‌ 

బలము ల్లోడుగ వెంట నంటి కొలువన్‌ బాలానిలంబు ల్కెలం 

కుల రాం బంకజవైరి మింట వెలుగం గో యంచు బెల్లార్చి మీ 
కలకంఠీమణిపై మరుం డెదురుచోం గాపాడంగా నేర్తురే? 150 


అని పలికి వెండియు గంగం గనుంగొని. 151 


ఉన్న విధంబున వేండిన 

సన్నక నన్నుం గనుకోర్కె సమకూర్చక హా! 

మిన్నంది పొంగి పొరలెద 

వన్నన్న! గణింప బల్గయాళివి గదవే. 152 


తాటుచుం బూపొదలెల్లను 
దూజుచు బలితంపుం జెట్లతుది కెక్కి వడిం 
. జాటుచుం బెద్దలయానతి : 
మీఅుచు విహరింప నీకు మేరయె చెపుమా. 153 


పలుమార్‌ బతిమాలిన లో 

గలంక వహించుకొని లోతు గనబడనీ కీ 

మలకలం బెట్టెదు నీకు 

న్నిలువెల్ల విషంబు గదవె నీరజగంధీ! 154 


విను విను నాపలు కిప్పుడు 

వనజాతముఖీలలామ! వాలెము నాతోం 

బెనంగొనంగం జనిన నవ్వుల 

ననిశము భంగములపాల నడలెదవు సుమీ! 155 


అనినం జిజునవ్వు లోలోన నడచుకొనుచు 
గంగ తనతక్కు క్రొవ్వాడికలికిచూపు 


48 


శ్రీ కూచిమంచి తిమ్మకవి 


లతనువిరిగల్వతూపులై యతని గాడ ' 


నింపు దీపింప మెల్లన నిట్టు లనియె. 


భళి భళి! సర్వజ్ఞుండవే 

పలుకుల కింకేమి లాతి పడుచులవెంటన్‌ 
వలగొని తిరిగెడు నిన్నీ 

యిల ౭గాదనువారు లేరె యెంతటి వారున్‌. 


పరసతీలోలుండవు నీవు పాళిమీజ 
నచలసంస్థితి సానుల నంటి తిరుగ 

జెల్లుగా కిట్టు లిల్లాండ్రం జేరి మెలగం 

జనునె నీ నెయ్య మింకం జాలుం జాలుం బొమ్ము 
అని పలుకుచున్నచోం జెలు లద్దిరయ్య! 
జోలెజంగంబు నీ కింతజోలి యేల 

సరి భళా! పదపద రె యం చరిదిహొయలు, 
గదురం జనుదెంచి రిండ్లకు గంగం గూడి. 
అత్తతి జంగమరాయండు 

చిత్తము తత్తరముం జెందం జిడిముడిపడుచున్‌ 
బిత్తరిహొయ లెదం బెనంగొన 

మెత్తంబా టూని చనియె మెల్లనం బురికిన్‌. 


156 


157 


158 


159 


160 


చని యొక్క వివిక్తదేవతాగారంబున నుపవిష్టుండై యుండె నని సవ్యసాచికి గాంగేయుం 
డెటీంగించిన నతం డతని నవ్వలికథావిధానం బె ట్లని యడుగుటయును. 161 


ఆశ్వాసాంతము 
శరదిందూపమదేహ! నిర్దితవిపక్షవ్యూహ! కైలాసభూ 
ధరశ్ళంగాటకగేహ! దీనజనసంత్రాణామితోత్సాహ! భా 


- స్వరగోవల్లభవాహ! పర్వతసుతాసంభోగకేళికళా 


నిరతాభ్యంచితమోహ! సారబలనిర్జిద్రాగ్రబాహార్గళా! 


కరుణావరుణాలయ! గిరి 
శరణా! శరణాగతార్తజనఘనభయసం 


162 


వ. 


oa 


శివలీలావిలాసము 49 


హరణా! తరుణాభామృత 

కిరణాభరణా! సమగ్రకీర్తిస్ఫురణా! ' 163 
మా. పురదనుజవిభంగా! భూషితోద్యద్భుజంగా! 

సురుచిరధవళాంగా! సూరిచేతో_ బ్ద్బభృంగా! 

కరకలితకురంగా! కాంతగంగోత్తమాంగా! 

తరణిశశిధరాంగా! దైవవేశ్యాభుజంగా! 164 


గద్యము - ఇది శ్రీమత్కుక్కుటేశ్వర కరుణాకటాక్ష నిరీక్షణ సంలబ్ధ సరసకవితా సామ్రాజ్య 
ధురంధర, ఘనయశోబంధుర, కౌండిన్యసగోత్రపవిత్ర, కూచిమంచి గంగనామాత్యపుత్ర, 
సకలసంస్కృతాంధ్రలక్షణకళాకౌశలాభిరామ తిమ్మకవి సార్వభౌమప్రణీతంబైన శివలీలా 
విలాసం బనుశ్చంగారరసప్రబంధంబునందుం బ్రథమాశ్వాసము. 


వ స స 


శ్రీః wr 
ద్వితియాశ్వాసము 


క్ల శ్రీరాజితగుణసంగా!, ఘోరాఘతమఃపతంగ! కుతలశతాంగా! 
తారేశహారనారద, హీరాభశుభాంగ! కుక్కుటేశ్వరలింగా! 1 


ఆవధరింపుము పాండున్భపాలనందనునకు గంగానందనుం డి ట్లని చెప్పం దొడంగె 
నట్లు శాంబరీజంగమేశ్వరుండు వివిక్తదేవతాగారంబున వసియించి యున్న 
సమయంబున. 2 


సకలలోకాధిపతియైన శంకరుండు 

గంగకై బిట్టు వంతలం గలంగుచుండెం 

బగలుసేయుట తగ దని పజచె ననంగం 

గమలహితుం డస్తకైలశృంగమునం జేరె. 3 


కాలకంఠుండు జాలరికన్నె తనకు 

నబ్బు నని యుబ్బి తాండవం బాడుచున్నం 

జదలం బర్వినకెంజాయజడ లనంగ 

నంబరస్థలి సాంధ్యరాగంబు మెటసె. 4 


ల చిగురువిల్మాండు దన తొంటిపగం దలంచి 


విశ్వరూపంబు దాల్చి కోవెలలు నళులు 

గ్రమ్ముకొని కొల్వం జంద్రశేఖరునిమీందం 

గడంగి దండెత్తె ననంగం జీంకటులు పర్వె ర్‌ 
సురలపుడంబరకేశుని 

శిరమునం బూజించుచున్నం జెన్నారెడు క్రొం 

బరువంపుబొండుమల్లియ 

విరు లనం దారకలు గగనవీథి న్మెలిసెన్‌. 6 
హరునకు గంగకుం బెండిలి 

సరగున నగు నని నిలింపసతు లారతు లీం 

గరములం బట్టిన మేల్బం 

గరుపళ్లెం బఐనంగం దుహినకరుం డుదయించెన్‌. ' 7 


. శివలీలావిలాసము 


భవుండు జాలరికన్నెకై బడల నొడలి 
విరహపరితాపజనితపాండురమరీచు 

లబ్బురంబుగ జగములం బ్రబ్బెి ననంగం . 

బండు రేయెండ లెల్లెడ నిండుకొనియె. 

జంగమరాయం డయ్యెడల జాలరి లేమయొయార మాత్మ వే 
భంగుల నెంచి దర్పకుని బారికి బిట్టు చలించి యౌర! సా 
రంగవిలోచనామణి పరాకున న న్గికురించి యేగునో 
బంగరుపైంటకొం గొడిసిపట్టి పెనంగక పోవనిచ్చితిన్‌. 


గద్దరిబోటికత్తియలు గ్రమ్మి నయమ్ముగం బెక్కులాగులన్‌ 
సద్దులు సేయంగా బ్రమసి జంటం బెనంగంగ నేరనైతి వే 
సుద్దుల కేమి యీపలువజోటులపంతము దీటె నేయ నా 
బుద్ధికి మోస మయ్యెం గద బూమెలగీములు వామలోచనల్‌. 


మరుండు విరోధి చంద్రుండును మందసమీరుండు నేల నిల్ప రీ 
పరభృతశారికానికరబర్షిమరాళశుకీ మధువ్రతో 

త్మరములు నాకు భూతములు కంజముఖీమణి బల్గయాళి హా 
హరిహరి! యింక నీసరసిజాంబకబాధల కెట్లు దాళుదున్‌. 


ఏగతిం దాళువాండ నిపు డెవ్వరి నేక్రియ వేండువాండ న 

బ్బా! గిరి నింక నెందు సులభంబుగం గన్గొనువాండ నెట్లు పై 
వేగినదాకం దాకువెడవిల్తునితూపుల నోర్చువాండ నా 

హా! గురులింగ! దానిహొయ లాత్మం దలంచిన గుండె రు ల్లనున్‌. 


హా వికచారవిందముఖి! హా మదమత్తమరాళగామినీ! " 
హా విబుధేంద్రనీలరుచిరాలకజాలక! హో విలాసినీ! 

హా వరవర్ణినీజనశిఖాగ్రమణీ! రమణీ! ననుం గడున్‌ 
భావభవప్రసూనశరబాధల కగ్గముసేసి యేగితే. 


చిరసుఖదాయిని వని నిను 

నిరవొప్పంగ వేండుకొనిన నిటు భంగములం 
బెరయించి లోంతు చూపక 

దరిం జేర్చక సుళ్ళం బెట్టం దగునే గంగా! 


ర్‌1 


10 


11 


13 


= క్షత 


52 


శ్రీ కూచిమంచి తిమ్మకవి 


నీకరుణామృతధారా 

శీకరములం బైనం జిల్కి చెచ్చెరం దాపో - 
డ్రేకము చల్లార్చం గదె ' 
రాకాహిమధామసమతరంగా! గంగా! 
అని మటియు విరహావేశంబున ry. 


ఎక్కడ నల్ముడైన జలజేక్షణ వచ్చె నటంచు లేచి న 

ల్దిక్కులు సూచి కానియెడ దీనత నుస్సురటంచు నూర్చు నే 
చక్కిట నెద్ది గన్గానినం జాన శుభాకృతిగాం దలంచు హా! 
చక్కెరబొమ్మ! యంచుం బలుచందములం బలవించు సారెకున్‌. 
కన్నులు మూయుం ద్రుళ్ళిపడి గ్రక్కున దిక్కులు రోయు నూరకే 
సన్నలు సేయుం బై వలువం జయ్యన నవ్వలం ద్రోయు మింటిపై 
వెన్నెలం గాయుచందురుని వేండికిం దాం బెడంబాయు నద్ది రా 
చిన్నెల జంగమ ప్రభునిచిత్తవికారము లెన్నం జిత్రముల్‌. 


అళికీరశారికాపిక 
కలహంసమయూరకోకకలరవకురలీ 
కులరవముల కులికిపడుం 
జలిమలయల్లుండు గుండె ర ల్లని లీలన్‌.. 


మతియును. 


మదనా! దాసకులాంబుజ 
వదనామణికొఅకు నేను వందురం బోనీ 
కదనా యిటు లేంపంగ నఖ 

గద నాచే నైనతొంటికత మజచితివా. 


మొదల నిలమీందం బడందన్ని పిదప నాద 
రించి తలనుంచుకొనుటకు మంచి లెక్క 
హో! గురుద్రోహి వగుటెల్ల నగపడంగ 
నన్ను బన్నంబు నొందింపం జన్నె చంద్ర! 


అని బహుప్రకారంబుల మనోవికారంబులం బొరలుచుండె నంత నిక్కడ. 


15 
16 


17 


18 


19 
20 


21 


22 
23 


శివలీలావిలాసము 


గంగ ముద్దుగుల్మెడు నాజంగమయ్య 
చెలువు మది నెంచి వలపులు చెంగలించి 
యంగభవశాతచూతసాయకపరంప 
రావికంపితహృదయరాజీవ యగుచు. 


కళవళపాటుతో నులకకంకటి పై మెయిం జేర్చి తద్దయున్‌ 
సొలయుచు మోవిమానికపుసామ్ములు వే సడలించి వైచి యూ 
ర్పులు నిగుడించుచుం జెలిమిబోటుల బిట్టు సళించుచుం గడున్‌ 
వలపులవెచ్చ హెచ్చ మదవారణయాన మదిం జలించుచున్‌. 


చిలుకలు నంచలు రొదలుచు. 

బిలిచిన మాటాడ నోడి బెగ్గిలుచు మదిం 
గలంగుచుం బండుచు లేచుచు 

బలవించుచు వగలం బొగిలి బాములం బడుచున్‌. 


. తలయూంచుం దనలోనం దానె నగుం జెంతం జేరంగానీక నె 


చ్చెలులం దిట్టుం గనుంగవం బడిబడిం జిప్పిల్లుబాష్పాంబువుల్‌ 
తెలివారుం గొనగోళ్ళ మీటుం బొగలున్‌ దివ్యప్రతాపోజ్వల 
జ్ఞలజాతాంబకశాతచూతవిశిఖస్ఫారానలజ్వాలలన్‌. 


ఇట్లు విరాళిం గ్రాలుచుండి మటియుం దనలోన. 


ఏటికి బువ్వుదొంపునకు నేంగితి, నేంగిన నందు నీటునం 
బాటిలుచున్న క్రాందలిరుంబ్రాయపుజంగము నేలం గంటి, న 
మ్మేటి నటు ల్లనుంగొని తమిం గవగూడక యేల వచ్చితిన్‌, 
బూటకపుంబొలంతుకలు బూమెలం బన్ని రిం కేమి సేయుదున్‌. 
అని జంగమేశ్వరుం గురించి యి ట్లనియె. 

చిగురువిల్మాని గెల్చు నాసాగసు కాండు 

లీల మై వచ్చి న నృతిమాలుకొనిన 

బేల నై యేలం బొమ్మంటి జాలిమాలి 

చెల్లంబో నింక నే నేమి సేయుదాన. _. 

అక్కట! గబ్బిగుబ్బగవ నక్కునం జేర్చి కవుంగిలించి (క్రొం 
జక్కెరమోవిపానకము సారెకు జాల నొసంగి వానితోం 


53 


24 


25 


26 


27 
28 


29 
30 


31 


. రశ . శ్రీ కూచిమంచి తిమ్మకవి . 


జక్కెరవింటిమేల్చిరుదుసంగరలీల సుఖింపకున్నచో 

గ్రక్కున నాకు నీసుమశరప్రదరానలతాప మారునే. - : 32 
ఉ. కిన్నెర మీటుచు న్వగలం గేరి యలంతిగం బాటం బాడుచున్‌ 

సన్నలు సేయుచు న్చిగువుచన్నులపైం గనువేసి డాయుచున్‌ 

సన్నక నన్ను బూంబొదలచాయకు ర మ్మని వేండునీహొయల్‌ 

గన్నులం గట్టినట్టు లగు గద్దరిజంగమరాయ! సారెకున్‌. 33 
ఉ. ఇందునిభాననామణుల నెందథి నెందటి ము న్ఫృమించి శ్రీ 

నందనుం బాజంద్రోచితివి న న్నటుల న్వలయించి నెమ్మదిం 

గొందల మందంజేసి యెటకో చనుదెంచితి నీతుటారపుం 


జంద మెటుంగ నైతిం గద జంగమరాయ! సతీమనోహరా! 34 
క. మారాశుగశుకమధులి 

ట్పారావతపికమరాళబర్ధినురున్నీ 

హారాంశులసడి కళికెద 

రారా నన్‌ బ్రేమ నేలరా రభసమునన్‌. 35 


గీ. పూలు పన్నీరు గందంబుం బోంక లాకు 

లనంటి పండులుం జక్కెర యగరుం గప్పు 

రంబుం గస్తురిం గూర్చి యర్చన లొనర్హు 

రార వైళంబ జంగమరాయ! యిపుడు. . 36 
వ. అని వగలం బొగులుచున్న మగువం గనుంగొని సభీశిఖామణులు దమలో ని 

ట్లనిరి. 
గీ. కూళజంగంబు వాలారుగోళ్ళనిండ 

వలపుమం దేమొ చల్లి యిక్కలికి నిట్లు 

మరులు గొల్చెను గాంబోలు మాయగాండ్రు 

జోగులను నమ్మవచ్చునె సుదతులార! 38 
గీ. (పేతభూతములం దిరుగుచు భూతకోటి 

వెంటం జనుదేర వేల్మిడి యొంటిం బూసి 


తోళ్లుంబునుకలు నెమ్ములుం బెల్లు దాల్చు 
జోగులకు మందుమంత్రముల్‌ జోలె నుండు. 39 


4 
త 


శివలీలావిలాసము శరీర 


అని గంగం గమంగొని. | 40 


ఏమె నీనెమ్మనాన సీ గ్లింతలేక 
వాసిం దిగనాడి పొగలెదు గాసింబడుచుం 


బెద్ద లెన్నంగం దగిన నీ బుద్ధి విడిచి 


చిడిపిజంగంబు దా నేమిసేసె నొక్కా 41 
తల్లిదండ్రులు గులము పెద్దలును మటియుం 

దగిన చుట్టంబులును విన్నం దప్పు కాదె 

చిన్నదానవు నీ విట్లు సిగ్గుమాలి 

పలుదెజంగుల నొరలంగం బాడి యగునె. 42 
కటకట పిడికెడుకూటి కి 

గోటికెలం బడి బికిర మెత్తుకొని మనియెడు న 

మృ్మటుమాయజంగమునకై 

యిటువలెం గృశియింపం దగునె యిందునిభాస్యా! 43 


వద్దు మాయమ్మ! యింక మంచిబుద్ధి గలిగి 

దత్తురపుజంగమయ్య పైం దలంపు విడిచి 

నెమ్మి నుండుము శుభములు నివ్వటిల్లు 

జోగు లెచ్చట నాడెంపుజోటు లెచట. 44 


కటకట! వాంకటం గస్తి వొందంగ నేల వెసంబట్టి దోశంబు మెసంగ రాందె 
యొడలెల్ల బిగిదప్పి బడలి యుండంగ నేల యగరుగస్తురిగంధ మలంద రాదె 
సొగసెల్ల విడిబాజ వగలం గుందంగ నేల వెల లేనిరవణము ల్పెట్ట రాదె 
తలయెల్ల జడగట్టి మలిన మొందంగ నేల తీరుగాం గ్రొమ్ముడి దిద్ద రాదె. 
గట్టివలిపట్టుపుట్టము ల్లట్ట రాదె 

చెలంగి కపురంపుం దములంబు సేయ రాదె 

దావిక్రొంబువ్వుసరములం దాల్ప రాదె 

యువిద! నీ కిది యేలాటియోజ చెపుమ. . 45 
చిలుకలం గొట్టె దేమి దరిం జేరిన బోటులం దిట్టె దేమి పె 

న్వలపులం బొక్కె దేమి తలవంచి మదిం గడుం జొక్క దేమి యూ 

ర్పుల నిగుడించె దేమి కనుబొమ్మలసారె ముడించె దేమి హా! 

చిలుకలకొల్మి! నీవెడంగుచిన్నియ లిన్నియుం జెప్పం జిత్రముల్‌. 46 


56 


శ్రీ కూచిమంచి తిమ్మకవి 


అనిన వారల కాకన్యకామణి యి ట్లనియె. 

చెలులార! యింత సెగ్గులు' 

గొలకంగా నేల లచ్చికొమరుని కెనయౌ 

చెలువము గలయవ్వలయతికి 

వలసితి మీతోడ నింక వాదము లేలా, 

వినుడు నా మాట మీరెల్ల వీను లలర 

నలినముఖులార! నా ప్రాణనాథుం డైన 

జంగమస్వామిం దెచ్చి యోర్వంగరాని 

మదనవిశిఖార్తి మరలించి మనుపరమ్మ! 
బంగరుపట్టుపుట్టములు భాసురరత్నవిభూషణంబు లు 
ప్పొాంగంగ మీకు నిచ్చి పరిపూర్ణకృపామతి నాదరింతు నా 
లింగముతోడు నా పలుకు లెస్సగ నమ్ముండు బోటులార! యా 


' జంగమరాజశేఖరుని జయ్యన నిచ్చటం దెచ్చి నిల్పుండీ. 


ఇవ్విధము గాకయుండిన 

నవ్వల అవ్వలం బెనంచి యందతిలోనన్‌ 

నవ్వలం బెట్టక యూరకె 

పువ్వారంబోండులార! పొం డిరవులకున్‌ 

కుల మెల్ల న్నిరసించి గేలి యిడ నీ కోపంబు దీపింప మా 
తలిదండ్రుల్‌ నిలయంబునం దిడక పంతంబారం బోందోల నీ 
చెలికత్తెల్‌ మతి మీర లందటును ఛీఛీ యంచు దూషింప నీ 
వలటేని న్నగువానికౌంగిటను నే వాలంబు గ్రీడించెదన్‌. 


47 


తీరి 


49 


50 


ర్‌1 


52 


అని కనరు గనంబడం బలికిన నళికి చెలికత్తియ లొండొరుల మొగంబులు చూచు 
కొనువారును, గుజగుజలం బోవువారును, సళించువారును, నీసడించువారును, 
నిదె మిదిమేళం బనువారును నై యుండి యలసి కొంత తడవున కించుక గనుమూసి 


నిదురింపం దొడంగి రా సమయంబున. 


గంగయు గడితపువలువచె 

అంగు ముసుంగిడి కడిందిజాతనమున నా 
శృంగారవనికి మెల్లనె 

జంగమపుంగవుని వెదుకం జనియె నొకర్తె, 


58 


ర్‌4 


శివలీలావిలాసము ర్‌7 


అట్లు చని వనిం బ్రవేశించి. ర్‌ర్‌ 
కొదుగక గాటంపుంబొదరిండ్లదండల గొదకొని సారెకు వెదకి వెదకి 
తిన్ననికపురంపుందిప్పలచొప్పుల నిలుచుచు నందంద నెమకి నెమకి 
వలపుగొజ్జంగినీటివంతల చెంతల డాసి పల్టెఅంగుల రోసి రోసి 
పరువంపువలిదాంక పందిళ్లు సందుల సొలయుచు మజటిమథటిం జూచి చూచి. 
వలపు లంతంత కుబ్బ నవ్వన్నెకాని 

నెందుం బొడంగాననేరక కుంది కుంది 

యిందువదన వనితరు బృందములను 

ఆశ లడరంగ నిట్లని యడుగందొడంగె. 56 


చిన్నారివగకాండు చెన్నార మీవద్ద నిలిచియుండండు గదా నిమ్మలార! 
సింగారములకుప్ప చెలువొప్ప మీదండ మొనసియుండండు గదా పనసలార! 
ముద్దుజంగమటేండు మురిమీజ మీపజ్జ మసలియుండండు గదా మావులార! 
నెజజాణతలమిన్న నీటార మీచెంత దాంగియుండండు గదా దబ్బలార! 


యలరువిలుకానిం దెగడుసోయగము గలిగి 

కడిందిమీచాయనిగ్గులు కడలం బర్వ 

జగములెల్లను వలయించుజగమగండు, 

మీకడకు రాండు గద వలిదాంకలార! ర్‌7 


ఈ డెన్న రానిసొగసుల 

నాడెందము గరంగంజేసి నలిం బెట్టినయా 

పోడలతలమానిక మిపు 

డీడా నీనీడ కీడ కేతేరండుగా. 58 
అన్నన్న! కడిందివగలన్‌ | 

నన్ను న్వలయించి చనుట నాయమె వానిం 

గన్నారం జూపంగదవే 

పొన్నా! నీ కెన్నరానిపుణ్యంబు గదే. 59 
జగమెల్లను వలయింపంగం 

దగుసోయగమున వెలుంగుదంటవిరాళిం 

బొగలించి చనియె వానిం 

బొగడా! గనంజేయునీకుం బొగడిక వచ్చున్‌. 60 


58. 


శ్రీ కూచిమంచి తిమ్మకవి 


తలిరువిల్మానిదాడికి నళికి యుళికి 


- పలుదెజంగుల నినుంగోరి వలసియున్న 


చెలియ నలయింపం దగదని తెలిపి వాని 
నగపడంగంజేయరే తొమ్మటనంటులార! 


అని మభియును జంగమేశ్వరుం గుటించి యి ట్లనియె. . 


.ఏలర యింతవింతచల మేలర నన్ను మనోభవానల 


జ్వాలలవేండిమిం బొగలం జాలర లేజవరాలరా మదిం 
జాల దిగు బ్దగుల్మొనియె జాలముసేయక వేగ వచ్చి నా 
'మైలం గనంబడం గదర ముద్దులజంగమరాయ! (మొక్కెదన్‌. 


పొంగుచు నీ ముఖాంబుజము ప్రొద్దున జూచినవేళ యెట్టిదో 
యంగజు6 డెంతయుం గుపితుం డై వెనుదీయక యేంచంజొచ్చె న, 
న్నంగనలం గలంచి యిటులా రెదంబెట్టెద వేల చాలనీ 
సంగతిం గోరుకొంటిం గద జంగమరాయ! విలాసభాసురా! 
అనుచు వనమెల్లం ద్రిమ్మరి యందు నెచట 

జంగమస్వామిం గానక గంగ యలసి 

చాల నొప్పారుబాలరసాలసాల 

మూలమునం గొంగు పజచి కన్నూసి యుందె. 

మరుం డపు డిందీవరసర 

సీరుహహసితోత్సలామ శితవిశిఖంబుల్‌ 

పొరింబొరి వెడవింటం దొడిగి 

కరిగామినిం బింజెపింజె గాండంగ నేసెన్‌. 


అటు వేసిన హా! యని య 

క్కుటిలాలక సోలి తెలిసి కుసుమాసస్తనిశా 
విటమధుకరహంసరుహూ 
రటమలయానిలులం గినుక ప్రబ్బంగం బలికెన్‌. 
పార్వతీశంకరులమీందం బజచి మున్ను 
బన్నమందిన నద్దిలోపలను మటజచి 

యిపుడు నా మీందం దొడిగెద విక్షుచాప 
మింక నీ వేమి యయ్యెదో యెజుంగరాదు. 


61 
62 


64 


65 


66 


67 


68 


శివలీలావిలాసము . 59 


. సోమా! నీవును నేనును 

" గామాంతకుశిరముమీందం గలసి మెలసి మున్‌ * 

బ్రేమమున నుందు మిప్పుడు 

నామీంద న్వేండిచూప నాయమె నీకున్‌? 69 
మరుని శంభునికంటి మంట (మింగెడునాండు తాటి మీ రేబొక్క దూటినారు 
దర్చకుం డభవుచే దగ్భుం డయ్యెడునాండు తలంగి మీ రేయేటం గలసినారు 
వలరాజు హరునిచే నిలిగిపోయిననాండు సురిగి మీ రేకోనం జొచ్చినారు 
మదనుం డీశ్వరునిచే మడిసి పోయిననాండు పాణి మీ రేతిప్పం బట్టినారు. 
వాండు గ్రమ్మర జీవించి వచ్చినపుడు 

సిగ్గు లే కిట్లు వెంబడిం జేరినారు 

మధుపచక్రాంగపరభృతమలయపవను 

లార! గణుతింపందరమె మీబీర మిపుడు. 70 
అని యనివారితానంగసంతాపాటోపంబునం బొరలుచుండె నంత. 71 


ఆత్మగ్భహమున నక్కడ ననుంగుచెలులు 

త్రుళ్ళిపడి లేచి సెజ్జ్ఞయు నెల్లచోట్లు 

వెదకి గంగను గానక వెజంగు మీఆ 

వరుస నందజు శృంగారవనము సొచ్చి 72 


కందర్భశరబాధం గుందుచు నందంద శివశివా! యని సద్దు సేయుదానిం 
బొగలుచు గడితంపుబుడిబుడివేండికన్నీటిజాల్‌ కొనగోర మీటుదాని 

నెందు నల్ముడు విన్నం బొందుగాం జెవియొగ్గి పొంచి నల్గడ లాలకించుదానిం 
బొరింబొరి నిలమీందం బొరలుచు లేచుచు నుసురంచు నిట్టూర్పు లుచ్చుదానిం 
గమ్మకపురంపుబలుదుమారమ్ము చిమ్మి 

క్రమ్ముకొని వీచువలిగొను తెమ్మెరలకు 

నడలి యెడరార గడగడవడకుదాని 

జిన్నికన్నియం గాంచి రాచిగురుంబోండ్లు. 73 
కాంచి మెల్లన దరి కరుదెంచి లోని 

జడుపు దీరంగం బుప్పొడిం దడిసి వైచి 

మెదవుగపురంపుబూంది నెన్నుదుటం బెట్టి 

యిందుబింబానలు దాని కిట్టు లనిరి. ' 74 


60 + శ్రీ కూచిమంచి తిమ్మకవి 


ఉ. అమ్మకచెల్ల! నీ విటి గయాళితసమ్మున మమ్ముం బిల్వకే 

ముమ్ముర మైనవేదనల మున్గుచు నీనడురేయిం గోనకున్‌ 

నెమ్మది నొంటి రాందగునె నీమదిలో నళు కేల లేదె వా! 

కొమ్మ! వచింపం జిత్రము లగుంగద నీదుకడిందిచండముల్‌. 75 
క. చిలుకలు గొరువంకలు గో 

యిల లంచలు నెమలిగములు నెడపక యెపుడున్‌ 

గొలగొలలాడుచు విరహుల 

నిలువంగ నిచ్చునె వనంబు నీకుం గొఅయే. 76 
గీ. కొసరి యిట్టి పుప్పొడి కేలుగొనుచు నొక్క 

యెడను గాలూనం గందదు బడి చరించు 

జోగిజంగాల కిరవైనచోటు గదవె 

పడంతి యింక వానిపై నాస విడిచి రమ్ము. 77 
గీ. అమ్మ! నీయింట సకలభాగ్యములు గలవు, 

దండ్రి యందజిలో నెన్నందగిన ధనికుం, 

డింకం దగుచోటం గళ్యాణ మెలమిం జేయ, 


వద్దు రావమ్మ! యింటికి బుద్ధి గలిగి. 78 
వ. అని యూరడించి నెచ్చెలు లచ్చేడియ నింటికిం దోడ్మొనితెచ్చి యిష్టగోష్టి ప్రకారంబులం 
బ్రొద్దుగడపుచుండి రంత. 79 


ఆ. వేగుచుక్క వొడిచె విడువక తామచూ 

డంబు లజచె నిరులడంబు మాసెం 

దూర్చు దెల్లవారెం దోయజమిత్రుండు 

పొడపుంగొండమీందం బొలుపుచూపె. 80 
ఉ. అప్పుడు బోటినెచ్చెలులు హాళిని దాసకులాగ్రగణ్యుం డై 

యొప్పెడుశంఖదేవుకడ నొయ్యనం జేరి కుమారిచందముల్‌ 

దప్పక చొప్పడం దెలిపి తా రట నేంగిన నాతం డాత్మలో 

ముప్పిరిగొన్న యంగదల మున్గుచు నేమియుం దోంచకుండినన్‌. 81 
గీ. కొంతతడవు విచారించి కూంతుం బిలువం 

'" బంచి కూర్చుండ నిడి బుజ్జగించి యొడలు 


శివలీలావిలాసము 


దడవి ముద్దాడి కొండొకదడవునకుం గు 

* మారికామణిం గాంచి (పేమమునం బలికె. 
అమ్మా! నీతలం పేమియు | 
సమ్మతి గాకున్న దిపుడు స్వాంతంబున కే 
నిమ్మాట విని కలంగుచు 

రమ్మని పిలిపించినాండ రయమున నిన్నున్‌ 


తల్లి! నీ వేమి! గోరినం దగిలి సేతుం 

గాని యిక్కానిపని సేయం గాదు సుమ్ము! 
కేరి మతి యెద్దీ యైనం గాంక్షింపం బోక 
చిడిపిజంగమవానిం గాంక్షింపం దగునె. 


కులమునం గల పెద్దలు విని 

వెలిపెట్టినం గూడి పొత్తు విడినాడిన హా! 
తలవంపు లయ్యెడుం గద 

చెలియా! యీలాంటిబుద్ధి చెల్లునె నీకున్‌? 
కులమును రూపంబును గల 

చెలువుని రప్పించి పెండ్లిసేసెద నీకున్‌ 
జలజాక్షి! గానిబుద్ధులు 

వల దింక నామాట వినుము వాలాయముగన్‌. 
అనినం దండ్రికి గంగ యి ట్లనియె. 


61 


82 


83 


84 


85 


86 
87 


పొంగుచు మూండులోకములం బూనికతో విహరించి పాపముల్‌ 
భంగ మొనర్చుచు న్ఫువనపావని నా విలసిల్లుజాహ్నవీ 

గంగను గాని నే మనుజకన్యను గాను నిజం బతండునున్‌ 
జంగమవాండు గాం డల భుజంగమరాజకలాపుం డారయన్‌. 
తండ్రి! యిమ్మాటం గొంత చిత్తమున నీ వె 

ణతింగినది గాక యూరక తిచ్చపడక 

యతని రప్పించి వెస వివాహం బొనర్చు 
నిఖిలవాంఛాఫలంబులు నీకు గలుగు. 

ఇటువలెం గాకుండిన నా 

నిటలాక్షునిపాద మాన నీయాన మటెం 


62 -. శ్రీ కూచిమంచి తిమ్మకవి 


తటిబలవంతుని నైనను 

గటకట! నే నింక 'నొరుని గాంక్షింపుదునే. | 
వ. అనిన సంతసిల్లి శంఖదేవుండు వెండియుం గూంతున కి ట్లనియె. 
గీ. అమ్మ! యిమ్మాట నిక్కువం బయ్యె నేని 

నతండు నిజమూర్తిం జూపించి యఖిలదివిజ 

వర్గములం గూడి యింటికి వచ్చె నేని 

(ప్రేమ దైవార నే నిన్ను బెండ్లిసేతు 
క. విను మూరక ని న్నాసంగిన 

జనులందలు నవ్వం గులముసాములు నన్నుం 

గనుంగొని యెగ్గులు వల్యరె 

వనితా! నీ వెటుంగనట్టివల నింకం గలదే. 


అ. అనిన సంతసిల్లి యప్పుడు గంగాభ 
వాని యభవు నాత్మలోనం దలంచి 
కరయుగంబు మోడ్చి స్థిరభక్తి దైవార 
వినయసరణి నిట్టు అతల బలికె. 


సీ. సకలలోకారాధ్య! స జ్ఞ! సర్వేశ! గిరిసుతాప్రాణేశ! దురితనాశ! 
భూతభావన! పరంజ్యోతిస్స్వరూప! మహాదేవ! శంకర! హర! మహేశ! 
జగదవనాధార! నిగమాంతసంచార! ఫాలలోచన! భర్గ! నీలకంఠ! 
నందివాహన! భృంగినాట్యప్రమోద! గీర్వాణసంస్తుత్య! పురాణపురుష! 
గీ. నాదబిందుకళామయ! వేదవేద్య! 
చక్రధరబాణ! భక్తరక్షాధురీణ! 
నామనోనాథ! కైలాసనగనివాస! 
వేడ్క నవధారు దేవ! నా విన్నపంబు. 
గీ. దేవ! మాతండ్రి యగు శంఖదేవుం డిపుడు 
'నాకు నీకును బెండ్లి యొనర్చం గోరి 
తివురుచున్నాండు (బ్రహ్మోదిదివిజవరులు 
దవిలి గొలువంగ వేవేగం దరలిరమ్ము. 
గీ. నీకు నామీందం (బ్రేమంబు నెరయం గల్గె 
నేని నే నీకుం బ్రియురాల నేని యిపుడె 


14 


శివలీలావిలాసము ._ 63 


పేర్మి దైవార జాలరివిభునిమోల 
నిలిచి నా మాట సత్యంబు నెరపవయ్య! ల 


. _అని గంగ ప్రార్థింపుచున్న సమయంబున. 98 


హరియు (బ్రహ్మయుం బురందరముఖ్యదిక్పతుల్‌ రవిసుధాకరముఖగ్రహపతులును 
సనకాదియోగికుంజరులు వశిష్టాత్రిమైత్రావరుణిముఖ్యమౌనివరులు ' 
వీరభద్రకుమారభైరవభృంగిరిటాదిప్రమథనాథు లప్సరసలు 
గరుడకిన్నరయక్షగంధర్వఖచరగు హ్యకనాగసిద్ధ విద్యాధరులును 

బలసి కొలునంగ నసమవైభవముతోడ 

నందికేశ్వరు నెక్కి యానందలీల 

సకలలోకాధిపతి యైనసాంబశివుండు 

దాసకులమౌళిమోలం బ్రత్యక్షమయ్యె. 99 
అట్లు సాక్షాత్మరించిన దాక్షాయణీవల్లభుం బొడం గాంచి పులకితాశేషావయవుండును, 
నిర్భరానందరసోత్ఫుల్లనేత్రుండును, విస్మయాకులస్వాంతుండును నగుచు దాసకుల 
జ్యేష్టుండు సాష్టాంగదండప్రణామంబులు గావించి బిహుప్రకారంబుల వినుతించి 


కృతాంజలి యై యి ట్లనియె. 100 
అభవ! నా భాగ్యమహిమ శక్యంబె పొగడ 

హరిపురందరకమలాసనాదులకును 

గనంబడగరానినిన్ను నేం గంటి నిపుడు 

పావనంబయ్యె నహహ! నావంగడంబు. 101 


నీచకులయింటి కిప్పుడు నీవు వచ్చి 
యొనరం గన్యార్థినై నిల్చియున్నవాండ - 
Rahn నిన్ను సంప్రీతుం జేసి 


“(యు్ర)యనుపం గలవాండ నయ్య చంద్రోత్తమాంగ. 102 


అని విన్నవించి యొక్క దివ్యమణిమయమందిరంబున విడియించి, సకలబుధ 
బాంధవామాత్యపురోహితసుహృజ్ఞనంబుల రావించి, శుభముహూర్తంబు నిర్ణయించి, 
నిజగ్భహాదికం బలంకరించి తదనంతరంబున. 103 
శుభతూర్యనినదంబు లభినవస్థితి మైోయం గరదీపికాసముత్మరము వెలుంగ 
ద్విజసతీమణులు ముత్తెపుసేసంబ్రాల్‌ సల్ల నుర్వీసురేంద్రు లాశీర్వదింప 


4. యిస వ్యా ముహార౦.. యుసుమే -సాజ్యలెరీం 


64 


శ్రీ కూచిమంచి తిమ్మకవి 


గణికానికాయ మగ్గలికనృత్యంబాడ వనజాతముఖులు నివాళు లొసంగ 
వందిమాగధులు కైవారంబు లొనరింప గాయకుల్‌ గానవైఖరులు నెరప " 
మంగళద్రవ్యములం గొంచు మటియుం బుణ్య ". 

కాంత లరుదేర నత్యంతకౌతుకమున 

సకలబుధబాంధవా(శ్రితసహితుం డగుచు 


_ భవు నెదుర్మొనెం గైవర్తపరిభృఢుండు. ' 104 


అప్పుడు మహాదేవుండు దివ్యదుందుభిధ్వానంబులును, గంధర్వకిన్నరగానంబులును, 
రంభోర్వశీప్రముఖాప్పరస్సరోజాస్యాలాస్యావధానంబులును, జండీశ్వరప్రపదిత 
గద్యపద్యనిధానంబులును, దివిజర్షభప్రవర్షితదేవతరుప్రసూనంబులును, దేవ 


. విమానంబులును, నిరంతరమహోత్సవలీలాముహూర్త వత మథభటసంతానంబు- 


లును, బృందారకసుందరీసందోహపరివేష్టితచి త్రమణివితానంబులును, ననూనంబు 
లై చెలంగ నందికేశ్వరారూధుండై, యభినవవైభవంబున శంఖదేవునగరు ప్రవేశించి, 
యచ్చట వాహనంబు డిగ్గి, వివాహమంటపాభ్యంతరంబు సొచ్చి, సముచిత 
పీఠాగ్రంబున సుఖాసీనుం డై యున్నసమయంబున. 105 
అంగన లొక్మకొందటు ప్రయత్నముతోడ నలంకరించి యు 

త్తుంగవివాహవేదికి వధూమణిం దోడ్మొని తెచ్చి వేడ్క ను 

ప్పొంగుచు నున్న యాచకులు భూసురముఖ్యులు నప్పురాంతకున్‌ 

గంగను బెండ్లిపీట నిడి కంకణముల్‌ దగం గట్టి రంతటన్‌. . 106 
శంఖదేవుండు దేవతాసార్వభౌముం 

డగుమహాదేవునకుం బ్రియం బలరం గాళ్లు 

గడిగి తనముద్దుబిడ్డను గంగ నపుడు 


ధారవోసె నిలింపబ్బందములు వొగడ, 107 
అప్పుడు. 108 


సిరియును వాణియుం జెలంగి సేసలం జల్ల గురుం డొజ్జ యై లగ్న మరసి తెలుప 
హరియు బ్రహ్మయుం బెద్దలై పనుల్‌ సమకూర్చ (శ్రుతివాక్యములు వసిష్టుడు వచింప 
శచియు నరుంధతీసతి నివాళు లొసంగ రంభోర్వసులు వింత రవళి నాడ 
దుంబురునారదుల్‌ దొడరి గానముసేయ దేవదుందుభులు మేల్‌రీవి మొబయ 
హర్షమున విశ్వకర్మ దా నంది యిచ్చు 

కనకమంగళసూత్రంబు గంగయబుతంC 


శివలీలావిలాసము 65 


గట్టి శుభ మొందె నసమానగరిమ మెజయ 

సకలభువనాధిపతి యైనశంకరుండు. ప 109 
హరునితలన్‌ గంగయు న mr 

త్తరుణిశిరంబున హరుండు దమిమీజంగ వా 

విరిముత్తెపుందలంబ్రా ల్వో 


సిరి చిటునగవులు దలిర్చ శివకరలీలన్‌. 110 
అట్లు విధ్యుక్తప్రకారంబున వివాహం బొనరించి, కంకణబంధంబు వెడలించి 
యున్నంత నొక్కనాం డొక్క శుభముహూర్తంబున. 111 


ఘనసారహిమనీరగంధసారమసారమృగనాభికామోదమేదురంబు 
మణిమయపర్యంకమంజూషికాసాలభంజికాపుంజవిభ్రాజితంబు 
తపనీయముక్తావితానకళావికావ్యజనదర్పణచామరావృతంబు 
కాలాగరుదశాంకకాళిక సామాణికాధూపవాసనాగంధిలంబు 


వీటికావేటికాజాలవిలసితంబు 

కజ్జలకరండమండలాఖండరత్న 

దీపసంతానదీపితోద్దీపితంబు 

నైనయొక కేళికాగ్భృహాభ్యంతరమున. 112 


. _ మదనవిభంజనుం, డతిస 


మృదహృదయాంబురుహుం డగుచు మహిలామణికై 
యెదురెదురు చూచుచుండంగ 
మదవతు లొకకొంద అపు డమంద(పేమన్‌. 113 


బాలికామణిం గైసేసి పడకటింటి 

కెలమితోం దోడుకొని చని యిందుమౌళి 

యొద్దం గదియించి తమ్ములం బొసంగంజేసి 

చనిరి సన్నకసన్న నాశంభుం డపుడు.: 114 
చిగురుంబోండిని సెజ్జకుం దిగిచి బుజ్జ 

గించి కౌంగిటిం బెనచి కోర్కెలు దలిర్చం 

గామశాస్తోక్తనియతి నక్కంజముఖిని 

రతులం గరంగించి సుఖలీలం (గ్రాలుచుండె. ' 115 


66 "శ్రీ కూచిమంచి తిమ్మకవి 


వ. అట్లు నవోఢాసంగమసౌఖ్యానుభవలీలావైభవంబునం జెలంగుచుం, గొన్ని వాసరంబు 

లచటనుండి యంతట నొక్కనాండు యథాస్థానంబునకు వేంచేయ నుద్యోగించి, 

'మహాదేవుండు శంఖదేవున కత్తెజం గెటింగించిన నతం డిట్లని విన్నవించె. 116 
క. దేవా! నాకులమెల్లను 

బావనమై వెలసె భక్తపాలనవిద్యా 

ప్రావీణ్యం బేర్చడంగా 

నీ విచ్చటి కరుగుదెంచి నిలుచుటకతనన్‌. 117 
గీ. దేవ! మాయింట నెప్పుడు నీవు నిలిచి 

యుండవలె ననుకోర్కె లో నుండు నాకు 

వెజతు నిమ్మాట మీతోడ విన్నవింప 

నింక మీచిత్త మెట్టిదో యెజుంగ నేర. 118 
క. మాకిట నీ వల్లుండవై 

ప్రాకటగతి నిలిచియున్నభాగ్యంబునకున్‌ 

లోకు లెటుంగంగ నన్నుం 

జేకొని ధన్యునిగం జేయు సితకరమకుటా! | 119 


ఆ. అనిన మెచ్చి శంభుం డటులేని దివ్యజ 
లాపహారలింగరూపి నగుచు 
నీగృహమున నుందు నిశ్చలభక్తితో . 
నన్ను గొలుచుచుండు నయవిచార! 120 


వ. అని యతండు గోరినట్లనె కృపంజేసి మన్నించి యతని నచ్చట నుండ నియమించి 
మహోత్సాహంబున. 121 


గీ. అభవుం డప్పుడు దివ్యదుందుభులు మొజయం 
బ్రమథవరులును దివిజులు బలసికొలువ 
గంగతోం గూడి వృషరాజగమనుం డగుచు 
" లీల వేంచేసెం గైలాసశైలమునకు. ; 122 
ఉ. అంతకమున్న నారదమహామునివర్యుండు వెండికొండ కే 
కాంతము గాంగ నేంగి గిరికన్యక గన్గాని యంబ! శూలి దా 
సంతస మొప్ప గంగ యనుజాలరికన్నియం బెండ్లియాడి నీ 
చెంతకు వచ్చుచుండె నిదె చెప్పితి నీకు సవిస్తరంబుగన్‌. | 123 


శివలీలావిలాసము స 67 


అని దివిజమునివరేణ్యుండు 

వినిపించి యథేచ్చం జనిన విస్మయ మొదవన్‌ 

మనమున హిమవద్భూధర 

తనయ దిగుల్‌ పూని తద్దం దలంకుచు నుందెన్‌. ' 124 
అంతట శంకరు.6 డభిలామరుల యథాస్థానంబులకుం బంచి సరభసముగ 
గౌరికి వెజచి యా గంగను జడలలో నిడుకొని నగరున కేంగుటయును 
గొరకొరతోడ నక్కుధరేంద్రనందన తలుపులు బంధించి చల మెలర్బ 
మీనాంకదమనుని లోనికి రాకుండ నతికరినోక్తుల నాడుచున్న 


మది గలంగి పురారి యమ్మధురవాణి 

కిట్టు లని పల్కె నహహ! నీ కిట్టికినుక 

యేల నామీందం బొడమె? నే నేమితప్పు 

సేసితి వచింపంగదవె నాచెంత నిపుడు. 125 
భక్తపరాధీనుండ నే 

భక్తుల నరయంగం గోరి ప్రతిదివసము నా 

సక్తిని దిరుగుచు నుండుదు 


వ్యక్తావ్యక్తుండ నగుచు వనజుతముఖీ! 126 
కావున నాకుం దప్పుగా విచారించి కవాటబంధనం బొనరించు టుచితంబె యనిన 
నతనికి భవాని యి ట్లనియె. 127 


ఎచటి కేగితి విందాంక నెచటినుండి 

యెవ్వండవు నీవు నీ తెజు గే నెటుంగం 

(గొత్త పెండిలికొడుకులాగునం గడింది 

సొగసు గైకొనియున్నావు చూడ నిపుడు. 128 
తివిరి కామాంధకారివై తిరుగుప్రోడ 

వేమి నీజాడ యింతయు నెజటుంగరాదు 

తెలియంజెప్పు మటన్న నద్దేవితోడ 

నిందురేఖాశిభామణి యిట్టు లనియె. 129 
పర్వేందువదన! విను మే 

సర్వజ్ఞుండ నహహ! మేలు సర్వజ్ఞని పై 

నుర్విని జను లెవ్వారు న 


" ఖర్వమతిం దలంగి పోరు గద పరికింపన్‌. స 130 


68 శ్రీ కూచిమంచి తిమ్మకవి 


గీ. నీలకంఠుండ నే హరినీలవేణి! 
"నీ చెలిమిం గోరుకొని వచ్చి నిలిచినాండ 
నౌర! మే ల్నీలకంఠుండ వైతివేని 
కేక లిడుకొంచు వేగంబె గిరికిం జనుము. ' 131 


క. క్రీడాకిరాతుండను నేం 
జేడియ! యటులైన నీవు జింకలు పులులుం 
(గోడంబులు గలయడవికిం 
బోడిమితో వేంటలాడం బొమ్మా నెమ్మిన్‌ 132 


సీ, అబల నేం బశుపతి నహహ! నీ వట్లెన నాలమందకు అంకె లడరం జనుము 
స్థాణుండ నేను గంజాతాక్షి! యబ్బబ్బ మోడు మాటాడుట చూడ మెందు 
బురసంహరుండ నేను బొలంతి! నీవట్టైనం మావీడనుండక మరలి పొమ్ము 
పన్నగధరుండను బడంతి నీవట్టైనం బడిగె లెత్తుచు నూళ్ళంబడి తిరుగుము 
గీ. భూతనాథుండ నేను బూంబోండి! యట్లు 
లేని నల(ప్రేతభూముల కేగు మిపుడె 
కుటిలకుంతల! నే మహానటుండ నట్టు 
లైనం బ్రభువుల కడ కేంగి యాడు మెలమి. 133 
క. చిగురాకుంబోండి! విను మే 
' నగవాసు౭డ నట్టులొదవినన్‌ టెక్కలతో 
గగనమున కెగసి చెట్లకు 
జగతస్థితి నిలువంబోక చనుమా వేగన్‌ 134 


గీ విను విరూపాక్షుండను నేను వనజవదన! 
యహహ! బుధులు విరూపాక్షుం దైనవానిం 
జూడరా దని తజచుగ నాడుచుంద్రు 
తొలంగివేంచేయు మింకంబెక్కుపలుకు లేల. 135 


గీ. అనుచు దానాడు మాటల కగతనూజ 
పొసంగం గల్పించి యుత్తరం బొసంగుటయును 
దలంకి యాపూర్ణనీహారధామముఖికిం 
గాలకంఠుండు నమ్మికగా వచించె. గ్గ 136 


శివలీలావిలాసము - 69. 


తెజవ! నే నేమి పాపంబు నెటుంగ నీవు 

వట్టితప్పులు నా మీందం గట్టి యిట్లు + 

గలంక నొందింప నేల యాగ్రహము మాని క 

వినుము నా మాట యొక్కటి వీను లలర. 137 


ననంబోండి! నామాట నమ్మకుండితి వేనిం జెనకి బెబ్బులివాంతం జె య్యిడియెద 
గట్టిగాం బెనుబాముం బట్టి యాడించెద విష మైన మ్రింగెద వెజపు లేక 
కొదుగక వడిం బెద్దగుడి సొచ్చి నిలిచెద నవలీల గోపదం బంటుకొనెద 

నంకిలి లేకుండ నగ్గి ధరించెదం బట్టుగా ద్విజరాజు ముట్టుకొనెద. 


మతియు నేబాస యైన నేమమునం జేతుం 

గాన నింక నీతలంపులో మాని మాని 

నీశిరోమణి! నన్ను మన్నింపు మిప్పు 

దెలమితోడుతం గదియించి యేలుకొనుము. 138 
అనిన నంబిక యొక్కింత యాత్మ నలరి 

యాౌర! నీ కిట్టి బాసలు నచ్చివచ్చుం 

బలుకు లేటికి ర మ్మని తలుపు దీసి 

పిలుచటయు నేంగి యతం డొద్ద నిలుచుటయును. 139 


అతని సంభోగచిహ్నంబు లరసి చూచి 

పార్వతీదేవి యిట్లని పల్కె నహహ! 

యిప్పు డే నేమి పాపంబు నెజుంగ నంటి 

వెచటి వీచిన్నెలో నాకు నెటుంగం జెపుమ. 140 
పసుపును గుంకుమ గంధము 

నసమాంబక! నీదుమేను నట్టువదలి యే 

బిసరుహముఖి యంటించెనొ 

కసరక నాతోడ నిపుడు గట్టిగం జెపుమా. 141 
అనిన భవుం డి ట్లనియె. - 142 
. విను మానిని! జనులందజు 

- వెనుకయ్యను బూజసేయ వెస నాతండు నన్‌ 

బెనంగి కవుంగిటం బొదవినం 

దనువున నవి యంటుకొనియెం దప్పే నాకున్‌. 143 


70 శ్రీ కూచిమంచి తిమ్మకవి 


గీ. కాలకంధర! నీ మోవిగంటు లేమి 

కారణంబునం బొదవె నా గౌరి! వినుము 

మరునితోడ నెదిర్చి సంగర మొనర్చు 

తటిని గోపించి కీరంబు గజచెం జుమ్ము. ( 144 
- క హాటకగిరిధర! నీ మెయి 

గాటుక యంటిన దదేమి కారణ, మబలా! 

కాటుక కా దిది కుత్తుక 

గాటపుగరళప్రభావికాసము సుమ్మీ, 145 
క. మే లెంతటి నెజజాణవా 

బాళిగ దత్తురములాడి వంచించెదవో 

బాలేందుజూట! నీ మెయి 

బూ లంటుకయున్న వేల పొంకక చెపుమా. 146 
గీ. భామ! విను మున్ను శ్వేతుం డన్ఫక్తవరుండు, 

వెలవెలందికిం బూల్గొంచు వెడలునెడలం 

గొన్ని మహిమీంద వ్రాలినం గోరి వాండు 

నాకు నర్పింప నవి యంటి నాటుకొనియె. 147 
క. పన్నగరాజాంగద! నీ 

కన్నుల కెటుపేల గలిగె? గౌరీ! భక్తుల్‌ 

ని న్నర్ధరాత్రివణకు 

నన్ను న్దాగరణ మునిచినం బొసంగె నిటుల్‌. . 148 


గీ. అంచు నిరువురు నిటు భాషించుతటిని 

నీలకంఠుండు మోహంబు నిలుపలేక 

సర్వమంగళచరణకంజములమీంద 

వ్రాలె న న్నుద్ధరింపవే వనిత యనుచు. _ . 149 
క. వ్రాలినం గనుంగొని గిరిసుత 

మే లహహా! జాణ వగుదు మెచ్చితి నిన్నున్‌ 

లే లె మ్మనుచుం కవుంగిటం 

- గీలించి విభుని మనోజకేళిం దేర్చెన్‌. ం 150 


శివలీలావిలాసము . 71 


. అ ట్లుమామహేశ్వరు లన్యోన్యానురాగంబు లినుమడింప పాం తరలి 
- బ్రమోదింపుచుండి యొక్కనాండు. - 151 


వేడబ మొప్పంగ నెత్తం 

బాడుచు నున్నంత గిరిజయాటకు లోనై 

. యోడి శివుం డూరకుండినం . . 

'గ్రీడామోదమున గౌరి కిలకిల నవ్వెన్‌. అ 152 


అప్పు డమ్మాహాదేవియౌద్ధత్యంబు సహింపలేక శివజటాగ్రంబున గంగ తొంగి 
చూచిన దాని గనుంగొని భవాని శంకరునిమొగంబు చూచి యి ట్లనియె. 153 


ఏమిపాపం బొకింత నే నెబుంగ నందు 

వహహ! నీ కెంజడలలోన నడంగి తొంగి 

తొంగి చూచుచు నున్న దేధూర్తసతియొ 

ధానిచందంబు తెలుపుమా తడయ కిపుడు. 154 


మును+దారుకావనంబున 

మునిదారల బ్రమలం బెట్టి మోహింపంగం జే 

సినమేటివన్నెకాండవు ; 

నినుం జెప్పంగ నేల యింక నేండు వృషాంకా! 155 


భల్లాణరాజుకూరిమి 

యిల్లా లై కడిందిహొయల srr 

చెల్లాంబం గామించిన 

బల్లిదుండవు నీహొరంగు పలుకందరమే. . 3 156 


. సురలు నసురులు నమృతంబు సరుదుకొనంగ ' 

' లేక పోరాడుచోం జక్రి లీల నొక్క 

నెలంత యై పంచి యిడుచున్న నీవు దాని 

వెంటం బడి పర్వులెత్తవె వేడబమున. 157 
అని మజియు ని ట్లనియె. | 158 
అక్కట! నీవు న న్నిటుల నారడింబెట్టి కలంపం జూచుటల్‌ 

నిక్కముగా మదిం దెలియనేరక యూరక మోసపోతి నిం 

కెక్కడిసత్యశౌచములు పి హీనకులంబువెలందిం బెండ్లియె 

డక్కగ నెత్తిం బెట్టుకొని 'టక్కులు వల్మెద వేమి చెప్పుదున్‌. 159 


72 " శ్రీ కూచిమంచి తిమ్మకవి 


గీ. తివిరి నా మీంద నొక్కతె దెచ్చి యిపుడు - 
లేదు లే దని బొంకు పల్మెద వయారె! 
దానిం (గ్లిందికి దించి నాదటిని నిల్పి | 
మాటలాడించుమా యింక మరుగు లేల. ౩ 160 


క. తగులమి యొకచోం డక్కరి 
వగ లొకచోం బెరయం జెలుల వంచింతురు గ 
ట్టిగ నెట్టిబాస చేసిన 
మగవారిని నమ్మరాదు మాట లిం కేలా. 161 


అని పలుకుచున్న సమయంబున. 162 


క. నిగిడెద కొరకొరతోడన్‌ : 

మొగమించుక జేవురింపం బోణిమి నబ్రం 

బుగ నగభవనునిగడితపు 

సిగలోపలనుండి గంగ చివ్వున నుటికెన్‌. 163 
వ. అప్పుడు భవాని దానిం గనుంగొని యిట్లనియె. ' 164 
క. ఎక్కడిదానవె నీ వెటు 

లక్కజముగ నా హృదీశునౌందలపైం బెం 

పెక్కంగ వసించి యిప్పుడు 

చిక్కున నుటికితివి బుద్దిసెప్పెదం జుమ్మీ. 165 
క. నీ వెక్కడ నే నెక్కడ 

భావజహరుం డెచట నోసి పరంగంగ నింకన్‌ 

గావర ముడిగి తటాలున 


వేవేగ మదాలయంబు వెలువడి పొమ్మా. + 166 
క. పోకుంటివేని నిన్నున్‌ 

రాకాసులవంటి ప్రమథరాజోత్తములన్‌ 

'దీకొలిపి ప్రోలు వెడలంగ 

నూకింతుం జుమీ చలంబు నూలుకొనంగన్‌. 167 
వ. అనినం బార్వతీదేవికి భాగీరథి యి ట్లనియె. 168 


గీ. అక్కరో! యిట్టిమాటల నాడనేల 
నీవు శంభునిం గోరి ము న్నేవిధమున 


శివలీలావిలాసము 


వచ్చి చేకొనియున్నావొ వాలెముగను 
నేను నటువలె వచ్చినదానం జువ్వె 
చిగురాకుంబోండ్ల కెల్లను 

మగం డేమారగను మేటిమక్కువతోడన్‌ 
సగమేన నిల్చుకొన్నను 

సిగలో నిడుకొన్న నీకు జెల్లుం గదమ్మా! 


అనిన భవాని దాని కి ట్లనియె. 

మే లహహా! యెంతటి గ 

య్యాళివె చేరినటులుండ కజచెదవు కడుం 
గూలికి వచ్చినయాతండు 

పాలికిం బట్టినక్రియ న్విపర్యాసముగన్‌. " 
అడుగు నిలుపనీక వడికొట్టుచూపుచు 
నింగి ముట్టి మిగులం బొంగె దేమి 
గట్టివాతనంబు గనంబడ నెనె నీ 

నిలువు నీరు గాను నీచురాల! 


అనిన గంగ యి ట్లనియె. 

. పెద్దదాన ననుచుం బెళపెళనార్చుచు 
జగమ లెల్ల మింగంజాలునట్టి 
సత్తిరూపు పూని జడిపింపవచ్చెదు 
కినుక నిగుడ నీవు గిరితనూజ! 

అనిన హైమవతి యి ట్లనియె. 
నిచ్చనిచ్చలుం బంకంబు నివ్వటిల్లం 
గోరి మితిలేనిజలచరకోట్లలోన 
నడచుకొనియుండుచెనటు వయారె! నీవు 
నన్ను నెదిరింప నెట్టిదానవె తుటారి! 
. వక్రగతులచేత వాలెంబుం బెక్కుతో 
వల వెలుంగుచుండి కలంక నిగుడం 
దూజీ మొరసె దేమి దుష్కీర్తి బొడవి నీ 
' బ్రతుకు బైలుగాను పలువదాన! 


73 


"169 


170 
171 


172 


173 
174 


175 
176 


177 


178 


74 


శ్రీ కూచిమంచి తిచ్చుకని 


అనిన న్టాహ్నవి గిరిసుతం 

గనుంగొని యి ట్లనియె నీవు ఘనురాలవె మేల్‌ 
మును చండిక వై యొకకా 

తెనుపోతును జంపి దాని హితమతిం గొనవే. 
సకియ యూరూర దేశదేశములం బెద్ద 

సత్తి వై నిల్చి కూళ్లును శాకములును 

గోళ్ళు గొతియలు గుగ్గిళ్ళు కుడుము లట్లు 
దనివిసన మెక్కు కడుపుబద్దరివి గదవె. 

అనిన నంబిక యి ట్లనియె. 


ఓసి గయ్యాళి! నీ కింతరోస మేల 
చెడుగుజాలరివానింటం బొడమి బిట్టు 
చేంప జెల్లలు దిని మేను చెందకున్న 
పరికెతవు నీవు నాతోడ సరియె చెపుమ. 
అనిన భాగీరథి యి ట్లనియె. 

అప్పరో! యింక నీగుట్టు చెప్పనేల 

కల్లు గంజాయి నంజుడు నెల్లప్రొద్దు 
బాళిగాం దినుకడజాతివానియింట. 
బుట్టితివొ లేదొ చెప్పుమా గట్టిగాను. 


179 


180 
181 


182 
183 


184 


అని యిత్తెజింగున నిరువురు వాదింపుచున్న సమయంబున గాత్యాయనీదేవి మహా 


దేవుని మొగంబు సూచి యి ట్లనియె. 


అకట! నామీంద నీ విపుడొకతెం దెచ్చి 

వాద మొదవించి యెజుంగనివానింబోలెం 
జూచుచున్నాండ వింక నీచొప్పు దెలిసె 
నంచుం గోపించి చనుచున్న నళికి హరుడు. 


వనితపదపద్మములమీంద వ్రాలి నేను 
దప్పుసేసితి లోంగొమ్ము దయ దలిర్చ 
నిందుముఖి! యింక నెలంతుక లెంద ఆన్న 
నీవు పట్టంపుదేవివి గావె చెపువు. 


185 


186 


137 


౪ 


శివలీలావిలాసము , 75 


అని బుజ్జగించి గాఢాలింగనంబు గావించి గక భవానికి మొక్కించి వారిద్దతిం 
గనుంగొని యి ట్లనియె. 188 


ఒక్కచోటం బుట్టి యొక్కనిం జెంది మీ 

లోన మీకు వైర మూని యిట్లు 

పో రొనర్చ నేల పొలంతుకలార! మీ 

రొద్దిమీఖం గూడియుండుం డింక. | 189 


అని నగసుత నర్ధాంగం 

బున జాహ్నవి నుత్తమాంగమున నిడి కమలా 

సనముఖ్యులు గొలువంగ శివుం 

దెనయొదవనిఠీవి జగము లేలుచు నుండెన్‌. 190 


గడితంపుమువ్వన్నెకడిందిదుప్పటియును బసమీరుబంగారుపట్టుచేల 
రుచిరాభినవచారురు ద్రాక్షమాలికల్‌ మురువైనహురుమంజిముత్తెసరులు 
భువనాభిరామవిభూత్యంగరాగంబు సారకాశ్మీరపటీ రచర్చ 
భూరిశోభాకీర్ణభుజగభూషణములు మణిమయతపనీయమండనములు. 


పాండురారుణవర్ణవిభ్రాజమాన 

గాత్రమును గల్లి శృంగారగరిమ నలరు 

నర్ధనారీశ్వరేశ్వరుం డభవుం డిందు 

మౌళి భక్తాళి ననయంబు మనుచుచుండు. 191 
అనుచు భీష్ముండు పాండుపుత్రునకు గంగ 

కథ యెతీంగింప నలరి యాప్ఫథుబలుండు 

నిటలలోచనుం దలంపున నిలిపి మొక్కి 

యతితరామోదహృదయుం డై యలరుచుండె. 192 
శాలివాహనశకవర్షసంఖ్య వసునీ 

వాంగశశిసంజ్ఞ నలరుధాతాబ్దమునను 

దగ రచించిన యీ కృతి ధరణియందు 

నాసుధాకరతారార్మ మగుచు నుండు. | 193 


వినుం డీకృతి ముప్పదియొక 


దినమునకుం జెప్పినాండ వ శ్‌ 
ణిదీ. 
[-శగాలగ =షాబ్బీఫారం. శ శా తా ex ne 


SoG lo#oe 


76 


| 


శ్రీ కూచిమంచి తిమ్మకవి 


జనులెన్నం గుక్కుటేశ్వరు 


" ఘనకరుణాదృష్టివలనం గవివరులారా! 


ఈ కథ చదివిన వ్రాసినం 

బ్రాకటముగ విన్న జనులపాపము లడంగున్‌ = 
జేకురు సకలసుఖంబులు 

శ్రీకంఠునికరుణచేత సిద్ధము గాంగన్‌. 


ఆశ్వాసాంతము 
అరిబలదర్పశోషణ! మహాహివిభూషణ! సత్యభాషణా! 
సరసకృపానిరీక్షణ! విచక్షణరక్షణ! పుణ్యలక్షణా! 
హరిముఖనిర్ణరావన! విషాగ్నినిషేవన! విశ్వభావనా! 
సరసిరుహాక్షసాయక! లసతృలదాయక! లోకనాయకా! 
తోటకవృత్తము 
శివ శంకర శాశ్వతశిష్టరతా, భవ భర్గ సమాథ్రితభక్తహితా 


దివిషజ్ఞనసేవిత ధీమహితా, వివిధాగమవందిత విశ్వనుతా. 


మాలినీవృత్తము 
ప్రముదితమునిజాలా! భక్తలోకానుపాలా! 
శమసమదవిభంగా! చారుగంగోత్తమాంగా! 
ప్రమథగణసనాథా! పార్వతీప్రాణనాథా! 
కుముదహితకలాపా! కుక్కుటాధీశరూపా! 


194 


195 


196 


197 


198 


గద్యము - ఇది శ్రీమత్ముక్కుటేశ్వర కరుణాకటాక్షనిరీక్షణ సంలభ్ధి సరసకవితా సామ్రాజ్య 
ధురంధర, ఘనయశోబంధుర, కౌండిన్యసగోత్రపవిత్ర, కూచిమంచి గంగనామాత్యపుత్ర, 
సకలసంస్కృతాంధ్రలక్షణకళాకౌశలాభిరామ తిమ్మకవి సార్వభౌమప్రణీతంబైన శివలీలా 


విలాసంబను శృంగారరసప్రబంధంబునందు సర్వంబును ద్వితీయాశ్వాసము. 


శివలీలావిలానము నమాప్తము. 
4 4% 1 


న్‌; 


జో 


షా 


త్వరలో... 
కంకంటి నరసింహరాజు విరచిత 


కుష్టుమాయావిలాసము 


